జ్ఞాన amoi పతంజలి యోగ సూత్రాలు 


ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్‌ 
www.freegurukul.org 


a. 


గురు నారద మహర్షి గురు వాల్మీకి మహర్షి 
గురు శుక మహర్షి గురు శ్రీకృష్ణ 


గురు దక్షిణామూర్తి 


గురు రామానుజాచార్యులు 


గురు ఆదిశంకరాచార్య 


యోగి వేమన 


గురు రాఘవేంద్ర స్వామి 


మపాశయ గురు రామకృష్ణ పరమహంస అమ్మ శారదా దేవి గురు వివేకానంద 


గురు విద్యాప్రకాశానందగిరి 


గురు భక్తివేదాంత ప్రభుపాద గురు మళయాళ స్వామి 


గురు లాహిరి 


గురు యోగానంద 


గురు చంద్రశేఖర పరమాచార్య 
గురు రమణ మహర్షి 


aP నం. 


ళీ (జ్ర 


IG 
KANS 


Free Gurukul 


“ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్‌” ద్వారా విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య ఉచితంగా + సులభంగా + ఆకర్షణీయంగా E 
నాణ్యతతో కూడి అందించే సేవా కార్యక్రమంలో బాగంగా ఈ పుస్తకాన్ని తెలుగు భక్తి వెబ్‌ సైట్‌ నుంచి సేకరించి అందిస్తున్నాము. 
ఇందుకు మేము వారికి కృతజ్ఞత తెలియచేసుకుంటున్నాము. 


సాయి రామ్‌ వారి సేవల విస్తరణలో బాగంగా ఈ ఫౌండేషన్‌ స్థాపించబడినది. దీనిద్వారానే అన్ని సేవలు అందించబడును. 
ఇటువంటి పుస్తకాలు మీరు వ్రాసినట్లయితే (లేక) సేకరిస్తే మాకు తెలియచేయండి. మేము ప్రతి విద్యార్థికి ఉచితంగా అందేలా 
చేస్తాము, తద్వారా ఉన్నత విలువలు, నైపుణ్యాలు కలిగిన విద్యార్థులను మన దేశానికి అందించవచ్చు. మాతో కలిసి నవ భారత 
నిర్మాణ కార్యక్రమంలో పనిచేయుటకు, భాగస్వామ్యం అగుటకు ఆసక్తి ఉంటే సంప్రదించగలరు. 


ఈ గ్రంధాలను ఉచితంగా ఆన్‌ లైన్‌ లో చదువుటకు, దిగుమతి(డౌన్లోడ్‌) చేసుకొనుటకు గల మార్గాలు: 
1 తెలుగు భక్తి వారి వెబ్‌ సైట్‌: www.telugubhakti.com 
2) ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్‌ వెబ్‌ సైట్‌ : www.freegurukul.org 
3) సాయి రామ్‌ వెబ్‌ సైట్‌ : https//sites.google.com/site/sairealattitudemanagement 
4) మొబైల్‌ ఆప్‌: Free Gurukul 


గమనిక: భక్తిజ్ఞాన,ధర్మ ప్రచారార్థం ఉచితంగా eBook రూపంలో తెలుగు భక్తి వారి సహాయంతో ఇవ్వడం జరిగింది. ఇది 
లాభార్జన దృష్టిలేని ఉచిత సేవ. ఈ సేవలో అంతర్జాలంలోని[ఇంటర్నెట్‌) లైసెన్సు / కాపీరైటు అభ్యంతరాలు లేనివి అనుకొన్న 
పుస్తకాలను గ్రహించటం జరిగినది. అనుకోకుండా ఏవైనా అభ్యంతరకరమైనవి ఉన్నచో మాకు తెలుప మనవి, వాటిని 
తొలగించగలము అని మనవి చేసుకొంటున్నాము. 


Website: www.freegurukul.org Mobile App: Free Gurukul email: support@freegurukul.org 


Facebook: www.facebook.com/freegurukul Helpline/WhatsApp: 9042020123 


“మన లక్ష్యం: విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య అనేది ఉచితంగా + సులభంగా + ఆకర్షణీయంగా + నాణ్యతతో కూడి అందరికి అందించబడాలి “ 


ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్‌ - Free Gurukul Education Foundation 


సర్వం పరమాత్మ పాద సమర్పణమస్తు 


తెలుగు భక్తి వారి వెబ్‌ సైట్‌: 
http://www.telugubhakti.com/ 


7 [D Telugu Bhakti Slokas x U a: 


మె 


€ ఆ fi O wwwtelugubhakti,com/telugupages/main him 


T Bhakti P. 


Best viewed with screen settings 1280X1024 pixels 


Spares aa and తాకా 


Adi Sankaracharya Appeal and Objectives 
i Bala Basha 
Bhakti Celebrities 
Bhakti Classicals 


Dasa Mudrani 
Divine Guidance of Satya Sai 
Kavitha Kadambam 
Keerthanalu Sri Narasimha Charitram 
Koonalamma Padalu Soundarya Lahari 
Prasnalu - Javaabulu Ramana Saranagathi 
Naturopathy vivekachoodamani 
Rishi Vani 
Sai Krishna's Art 

Vyasa Bhagavatam 


Narada Bhakti Sootralu 
Nava Grahas Telugu Special 
Patanjali Yoga Sootralu Useful Links 
value Education 
Web Hunt 
Hindu Cultural 
Questions & Answers 
Yoga 
Yoga Mudralu Bandhalu 
Yogasanas (Detailed) 


Personality Development 


Statistics of page views 
[About usl[Mission [People l[Links][Books]][Guest Bookl[Contact] 


కటినీ అవరించాలి! ఇలా లో m పమైన 


త ss దేశం దాటి పోలేదని kn, 
ని? నేనే ja న వ్యోవారూ 


le amek apa 


చారాన్ని రణగొణధ్వనులతో, యోధులతో సాగించవచ్చు. అగ్నిని 
కురిపించి, Haire wêton, లౌకిక జ్ఞానాన్నీ సంఘనిర్మాణ విజ్ఞానాన్నీ విరివిగా 
ప్రచారం చేయవచ్చు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానదానం కళ్ళకు కనిపించకుండా, 
చెవులకు వినిపించకుండా కురుస్తూ, రోజూ పువ్వుల రాసుల్ని వికసింపజేసే 
మంచులాగా నిశ్శబ్దంగా జరగవలసి ఉంది. భారతదేశం నిరాడంబరంగా, 
లోకానికి మళ్ళీ మళ్ళీ చేస్తూ వచ్చిన దానమిదే! 

మిత్రులారా! నేను అవలంబించే విధానాన్ని తెలియజేస్తాను వినండి. 
భారతదేశంలోనూ, ఇతర దేశాల్లోనూ మన పారమార్థిక ధర్మాలను 
బోధించడానికి తగినవారుగా మన యువకుల్ని తయారు చేయడానికై 
భారతదేశంలో కొన్ని సంస్థలను నెలకొల్పాలి! ఇప్పుడు మనకు కావలసింది 
బలిష్టులు, జవసంపన్నులు, బుజువర్తనులు, ఆత్మ విశ్వాసపరులు అయిన 
యువకులు. అలాంటి వారు నూరుమంది దొరికినా, ప్రపంచం పూర్తిగా 
పరివర్తన చెందగలుగుతుంది!! 

ఇచ్చాశక్తి తక్కిన శక్తులన్నిటి కన్నా బలవత్తరమైంది. అది సాక్షాత్తూ 
భగవంతుని దగ్గరి నుండి వచ్చేదే కాబట్టి దాని ముందు తక్క్మినదంతా 
లొంగిపోవలసిందే. నిర్మలం, బలిష్టం అయిన “ఇచ్చ (సంకల్పం) 
సర్వశక్తిమంతమైంది. దానిలో మీకు విశ్వాసం లేదా? ఉంటే మీ మతంలోని 
మహోన్నత ధర్మాలను ప్రపంచానికి బోధించడానికై కంకణం కట్టుకోండి. 
ప్రపంచం ఆ ధర్మాల కోసమై ఎదురుచూస్తోంది. అనేక శతాబ్దాలుగా ప్రజలకు 
క్షుద్రసిద్దాంతాలు నేర్పడం జరిగింది. వారు వ్యర్థులని ప్రపంచమంతటా బోధలు 
జరిగాయి. ఎన్నో శతాబ్దాల నుండి వారు ఈ బోధనల వల్ల భయట్రాంతులై, 
పశుప్రాయులైపోతున్నారు. తాము ఆత్మస్వరూపులమనే మాటను వినడానికైనా 
వారెన్నడూ నోచుకోలేదు. “నీచాతినీచుడిలో కూడా ఆత్మ ఉంది. అది అమృతం, 
పరమ పవిత్రం, సర్వశక్తిమంతం, సర్వవ్యాపకమైనది” అని వారికి ఆత్మను 
గురించి చెప్పండి. వారికి ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించండి. శ 

మూలం: శ్రీ రామకృష్ణ ప్రభ - ఫిబ్రవరి 2014 


పతంజలి యోగసూత్రాలు 


పతంజలి యోగ సూత్రాలు 


1. సమాధి 
2. సాధన 

3. విభూతి 
4. o 


= 


పతంజలి యోగసూత్రాలు - సమాధి - పాదం -మొదటి అధ్యాయం 


పతంజలి యోగసూత్రాలు 
మొదటి అధ్యాయం 
సమాధి - పాదం ఏకాగ్రత - దాని ఆధ్యాత్మిక ప్రయోజనాలు 
1: అథ యోగానుశాననమ్‌. 


ఇక యోగన్వరూప లక్షణాలను గురించి చెప్పుకుందాం 


2. యోగః చిత్తవ్యత్తి నిరోధః 


చిత్త వ్యత్తులను నిగ్రహించటమే యోగం యొక్క పరమార్థం. 


ఇంద్రియం, మనస్సు, బుద్ధి, అహంభావం - ఈ నాల్లింటిని అంతఃకరణ చతుష్ట 
యం అంటారు. ఇవన్నీ ఒక విధంగా చిత్తం చేసే వేరు వేరు పనులే. చిత్తంలోని OSR 
లనే వ్యత్తులు అంటారు. నువ్వే అసలు చైతన్యం. చిత్తం నీకు ఒక ఉపకరణం మాత్రమే. 
దాని ద్వారా ప్రపంచాన్ని గ్రహిస్తావు.బక రాయిని నీటిలో వేస్తే నీటిపై తరంగాలు వస్తాయి. 
అలాగే వస్తువుతో చిత్తానికి సంఘర్షణ కలగగానే చిత్తంలో ప్రతిక్రియ కలుగుతుంది. 


నిజంగా, ప్రపంచమంటే, బాహ్య విషయాలతో చిత్తం చేసే ప్రతిక్రియలే. 


SI 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - సమాధి - పాదం -మొదటి అధ్యాయం 


మనసు తన సహజ శుద్దావస్థను చేరటానికి నిరంతరం ప్రయత్తిస్తుంటుంది. 
కాని ఇంద్రియాలు మాత్రం మనసును బయటకు లాగుతూ ఉంటాయి. మనసు ఇలా 
ఇంద్రియాల ద్వారా బయటకు వెళ్ళకుండా నిరోధించటమే మనోనిగ్రహం. మనసును 
నిగ్రహించి, ఆత్మలో లయం చేయటానికి, అంతర్ముఖం చేయవలసి ఉంటుంది. ఇదే 


యోగం అంటే. 


౩. _ తదాద్రష్టుః స్వరూపేనస్థానమ్‌ - 

యోగావస్థలో ఉండేకాలంలో సాక్షి అయిన పురుషుడు, తన స్వరూపంలో నెలకొ 
ని ఉంటాడు. 

నదిలో నీరు నిర్మలంగా, ఏవిధమైన కదలిక లేకుండా, అలలు లేకుండా ఉన్న 
సమయంలో అడుగుభాగం స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా మనసులో ఏవిధమైన 
సంకల్తాలు,ఆలో చనలు లేనప్పుడు మనం మన అంతఃస్వరూపాన్ష్ని కనుగొన గల్లుతాము. 


మనసు పూర్తిగా మాయమైనప్పడు మనం ఆత్మ స్వరూపులుగా మిగిలిపోతాము. 


4. వృత్తి స్వారూప్యమితరత్ర - 

ఇతర సమయాలలో అంటే పైన చెప్పినట్లు యోగస్థితిలో లేనప్పుడు పురుషుడు 
తన వ్యత్తులతో తాదాత్మ్యం చెంది ఆ యా వృత్తుల రూపాన్ని పొంది ఉంటాడు. ఎలాగం 
టే ఎవరయినా నన్ను బాధపెట్టారను కోండి. దాని వలన నా మనసులో ఒక వ్యత్తి కలు 
గుతుంది. ఆ వృత్తిలో నేను తాదాత్యం చెంది, ఆ కారణంగా దుఃఖాన్ని పొందుతాను. 
5; వృత్తయః పంచతయ్యుః Sap Sap: 


వ్యత్తులు ఐదు రకాలుగా ఉంటాయి.అవి కొన్ని క్లేశయుక్తాలు, కొన్ని క్లేశరహితాలు. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - సమాధి - పాదం -మొదటి అధ్యాయం 


6. ప్రమాణ-విపర్వయ-వికల్ప-నిద్రా-ఫవ్య్యృతయః 
1) ప్రమాణం ఇవిపర్వయం 3) వికల్ణం 4) నిద్ర 5 2 


అనే ఐదింటిని వృత్తులు అంటారు. 


7 ప్రత్యక్ష అనుమాన, ఆగమాః ప్రమాణాని. 

1. ప్రమాణం అనే వృత్తి మళ్ళీ మూడు రకాలు. ఎ. ప్రత్యక్షం, బి. అనుమానం, 
సి. ఆగమం. 

ఎ మనకు కలిగే అనుభవంలో ఏవిధమైన భ్రమ లేకుండా ఉంటే, అది ప్రత్యక్ష 
ప్రమాణం. 

బు లక్షణం ద్వారా లక్ష్య వస్తువును గ్రహించగల్లితే అది అనుమాన ప్రమాణం. 
ఉదాహరణకి పొగను చూచినప్పుడు నిప్ప ఉన్నది అనే జ్ఞానం కలుగుతుంది. 

సి ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన యోగుల ప్రత్యక్షానుభవాలే ఆప్తవాక్యంగా ప్రమా 
ణమవుతున్నాయి. ఆగమాలు, శృతులు, స్మృతులు వారి ద్వారానే వస్తున్నాయి. అటువం 


టి వేదశాస్తాలు మనకు వేద ప్రమాణాలు. 


8. విపర్యయో మిథ్యాజ్ఞాన మతద్రూప ప్రతిష్టమ్‌. 


2 లేని వస్తువు రూపంలో ఒక వస్తువు గోచరిస్తే ఆ మిథ్యాజ్ఞానమే విపరయ 


ల్ల 


వృత్తి. (వృత్తులలో రెండవది ముత్యపు చిప్పలో మెరుపును చూసి, అది వెండి అనుకుం 


టే అదే విపరయ వత్తి. 


9. శబ్ద జ్ఞానానుపాతే వస్తుశూన్నో DHA: 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - సమాధి - పాదం -మొదటి అధ్యాయం 


3. శబ్దానికి సంబంధించిన వస్తువు లేకున్నా శబ్దజ్ఞానంతో అనుసరించే వ్యత్తి - 
వికల్బవ్యత్తి ఏదైనా ఒక శబ్దం వినిపించగానే, ఆ శబ్దర్థాన్ని విచారించకుండా, మనోదౌర్డ 


ల్యంతో లేని వస్తువుని నిర్జారించేయటమే వికల్పవ్యత్తి. ఉదాహరణ గొడ్రాలి కుమారుడు. 


10. అభావ - ప్రతృ్యయాలంబనావ్యత్తిర్లిద్రా. 

4. నిద్ర నాల్దవ వత్తి. 

నిద్రించే సమయంలో చిత్తంలో ఎటువంటి వృత్తులు లేకపోతే, అనుకూల లేదా 
ప్రతికూల అనుభవాలు ఏవీ కలగవు. అనుభవాలు కలగనపుడు, వాటిని స్మరించే ప్రసక్తి 
ఉండదు. కాని నిద్రించాను అనే స్మృతి మనకు అనుభవంలో కలుగుతోంది కనుక 


నిద్రా వస్థలో కూడా చిత్తంలో వృత్తులు ఉండటం నిజం. కనుక నిద్ర కూడా బక వత్తి, 


11. అనుభూత విషయా సంప్రయోషః న్మ్యతిః 
మనం అనుభవించిన విషయాలు గుర్తు రావటమే స్మృతి అనబడే వృత్తి. 
ప్రత్యక్షానుభవం, మథ్యాజ్ఞానం, వికల్పం, నిద్ర అనబడే వ్యత్తుల ద్వార స్మృతి కలుగ 


వచ్చును. జాగ్రత్తలోని స్మృతి వృత్తే నిద్రలో స్వష్షంగా రూపుదాల్తుతుంది. 


12. అభ్యాస వైరాగ్యాభ్యాం SAOS: 
పై వ్యత్తులన్నిటినీ అభ్యాసం, వైరాగ్యం ద్వారా నిగ్రహించవచ్చ్చును. 

అభ్యాసం అంటే సాధన. వైరాగ్యం అంటే ఏ విషయాలయందు ఆశ, రాగం, లేక 
పోవటమే. పైన చెప్పబడిన వ్యత్తులన్షిటినీ నిరోధించాలీ అంటే, అది అభ్యాసము, వైరా 
గ్యము వలననే సాధ్యమవుతుంది. సాధనద్వారా సద్వర్తన అలవరచుకొని, సత్మీలం పొం 


దవచ్చును. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - సమాధి - పాదం -మొదటి అధ్యాయం 


13. తత్రస్థితౌ యత్తోభ్యాస: 
DH వత్తులను నిగ్రహించటానికి చేసే ప్రయత్నమే, సాధనే, అభ్యాసము. వివేకం 
కలిగేవరకు DHO YO సాధించటానికి శ్రద్ధా D, స్మృతి ప్రజ్ఞారూప సాధనాలను నిరం 


తరం అనుష్టించటమే, అభ్యాసము. 


14. సతు దీర్ణకాల నైరంతర్య సత్కారా సేవితో ద్యథభూమిః 

ఆసాధనని, ఆ అభ్యాసాన్ని చాలా కాలం శ్రద్ధతో కొనసాగిస్తే, అప్పుడు స్థిరమైన స్థితి 
కలుగుతుంది. మనోనిగ్రహం ఒక్కరోజు కృషి చేసినంత మాత్రాన సాధించలేము. చాలా 
కాలం, ఎడతెగకుండా శ్రద్ధగా సాధనచేయాలి. అప్పుడే అది సిద్ధిస్తుంది. శ్రద్ధ, బ్రహ్మచర్య 
ము, తపస్సు మొదలయిన సత్కార్యములతో ఆ సాధన చేయాలి. వైరాగ్యం రెండు రకము 
లు. 1) అపర వైరాగ్యము 2. పరవైరాగ్యము. మొదట అపరవైరాగ్యము గురించి చెప్పబ 


డింది. 


15. ద్యష్టానుశ్రవిక విషయ విత్యష్టస్యవశీకార సంజ్ఞా వైరాగ్యం. 
ఇహలోకములో చూడబడినవియు, వేదాదుల ద్వార వినబడినవియు అయిన 
భోగవిషయములందు ఆసక్తి లేని చిత్తమునకు కలుగు 'వశీకార సంజ్ఞ అనే వైరాగ్యము 


అపర వైరాగ్యము. 


ప్రాపంచిక విషయాలలో ఆశ, అనురక్తి లేకుండా , వాటికి వశంకాకుండా, వాటి 
నే తన వశంలో ఉంచుకోగల్లటమే వైరాగ్యం. అటు వంటి మనోబలం, వైరాగ్యం, మోక్షాన్ని 


ప్రసాదిస్తుంది. 
I —0 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www.telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - సమాధి - పాదం -మొదటి అధ్యాయం 


16. తత్సరం పురుష ఖ్యాతేరుణ వైత్యష్ణమ్‌. 

పరవైరాగ్యం అత్యున్నతమైనది. అపర వైరాగ్యవంతునికి గుణములు వేరు, పురుషుడు 

వేరు అనే దృఢమైన వివేకజ్ఞానం కలుగుతుంది. ఇది కలిగిన వానికి ఇంతవరకు ఉపకర 

ణములుగా ఉన్న గుణముల విషయము నందు కూడా వైరాగ్యము కలుగుతుంది. చితి 
పాది 

కము వేరు, పురుషుడు వేరు అనే జ్ఞానమునందు కూడా వైరాగ్యము కలుగుతుంది. ఇది 

యే పరవైరాగ్యము. ఇట్టి దృఢమైన వివేకము కలిగిన వానికి భోగవిషయములందేకాక, 

వివేకఖ్యాతినందు కూడ వైరాగ్యము కలుగును. జ్ఞానము యొక్క ఈ అత్యున్నత స్థితియే 


పరవైరాగ్యము. 


17. DEH విచారానందాస్మితాను గమాత్‌ సంప్రజ్ఞాతః 
సంప్రజ్ఞాత సమాధి అంటే, వితర్కం, విచారణం (యుక్తాయుక్త విచక్షణ), ఆనం 


దం, అస్మితం అనే స్థితులతో కూడుకున్న సమాధి స్థితి. 


సమాధి రెండు విధాలు, సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి. 
సంప్రజ్ఞాత సమాధి వలన ప్రకృతిని వశపరచుకోటానికి కావలసిన శక్తులన్నీ లభి 


స్తాయి. ఈ సమాధిలో మరలా నాలుగురకాలున్నాయి. 


DDS, సమాధి : స్టూలతత్త్వాలను ధ్యేయంగా గ్రహించే ధ్యానాన్ని సవితర్క 


భ్యానమంటారు. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - సమాధి - పాదం -మొదటి అధ్యాయం 


ధ్యానం అభివృద్ధి చెందగానే తన్మాత్రలను ధ్యేయాలుగా గ్రహించి, తన్మాత్ర - 
అహంకార ప్రకృతిరూప సూక్ష్మపదార్థాలపై చింతనచేస్తే అది సవిచార ధ్యానమవుతుంది. 
అప్పుడు యోగికి నూక్ష్మతత్త్వములకు సంబంధించిన జ్ఞానం కలుగుతుంది. 
1+1+1+5+5+5+5+1 = 24 

స్టూల,నూక్ష్మ భూతాలను రెండింటిని అధిగమించి సుఖరూప పురుషార్ధముపై 
చిత్తము నిలిపితే దానికి సంబంధించిన జ్ఞానం కలుగుతుంది. అది సానంద సమాధి. 
దానిని కూడ విడిచి ఆ ఆలంబనము నందే ఉన్న జీవేశ్వరులను పురుషద్వయమందు 
చిత్తము నిలిపితే 24 తత్త్వాలు జడములు, ఆత్మదానికి భిన్నము అనే అనుభూతి కలుగు 


తుంది. 


18. విరామ ప్రతృయాభ్యాన పూర్వః సంస్కార శేషోన్యః 


అవ్యక్త సంస్కారాలు మాత్రమే చిత్తంలో శేషించి, చిత్తవ్యత్తుల నన్నింటినీ నిరాక 


రించే సమాధి నిరంతరాభ్యాసం వలన లభిస్తుంది. 


టినినే అసంప్రజ్ఞాత సమాధి అంటారు. ఇది ఇంద్రియాతీతమైన జ్ఞానావస్థ. టీని 


వలన మాత్రమే మోక్షం లభిస్తుంది. 


సంప్రజ్ఞాత సమాధి మోక్షప్రదం కాజాలదు. సర్వసిద్ధులను పొందినా, యోగి, పత 
నం కావచ్చును. సంప్రజ్ఞాత సమాధిలో నేను అనే జ్ఞానం ఇంకాభాసిస్తూ ఉంటుంది. సం 
స్మార బీజాలు ఉంటాయి. 
ప్రకృతి (1 


మహత్‌ C1) 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - సమాధి - పాదం -మొదటి అధ్యాయం 


అహంకారము (1) 


అహంకారము మూడువిధములు 


ఎ సాత్తి్వకము బు రాజసికము స తామసము 
పంచజ్ఞానేంద్రియాలు (5) పంచసూక్ష్మ భూతము(5 
పంచకర్మేంద్రియాలు (5) పంచస్తూలభూతములు(5 

మనస్సు (1) 


విరామ ప్రతృ్యయమనగా ఇతర వ్యత్తులే కాక తత్త్వజ్ఞాన లక్షణమగు వృత్తి కూడ 
విరమించుకాక అనెడు ప్రత్యయము. జ్ఞానము విషయమున కూడ ఇక చాలును అనే 
బుద్ధి - ఇదియే. పరవైరాగ్యము. అటువంటి వైరాగ్యము నిరంతరము అలవరచు కొనుట 
చే కలుగు వ్యత్తులు ఏవియు లేక వాటి సంస్కారములు మాత్రమే మిగిలిన సమాధి 
అసంప్రజ్ఞాత సమాధి. 

అసంప్రజ్ఞాత సమాధి కూడ భవప్రత్యయము, ఉపాయ ప్రత్యయము అని రెండు 


విధములు. 


19. భవప్రత్యయో విదేహ - ప్రకృతిలయానామ్‌ 
విదేహులకు, ప్రకృతి లయులకూ, తీవ్ర వైరాగ్యం లేకపోతే ఈ సమాధి పునర్జన్మ 
హేతువవుతుంది. పరిపూర్ణులు కావటానికి కొంచెం కొరతగల యోగులు ప్రకృతి లయు 


లు, విదేహులు అని రెండు రకాలుగా ఉంటారు. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - సమాధి - పాదం -మొదటి అధ్యాయం 


మహాభూతములను కాని, ఇంద్రియములను కాని, ఆత్మగా భావించి, వాటిని 
ఉపాసన చేసి ఆ ఉపాసనచే వాసితమైన అంతఃకరణము కలవారై మరణానంతరము 
దుఃఖరహితులై, ఆయా భూతాదులలో వినీలునులై ఉండి ఆత్మఉపాసకులు ఆత్మసాక్షాత్మా 
రము పొందినట్లయితే భూతములలో గాని, ఇంద్రియములలో గాని విలీనమగుదురు. 
వారి మనస్సులలో సంస్కారము మాత్రము శేషించును. న్టూలదేహము ఉండదు. చిత్తవ్య 


త్తులు కూడ ఉండని కారణమున కైవల్యము పొందినట్టుందురు. 


ఇంద్రియోపాసకులు పదిమన్వంతరములు మహాభూతోపాసకులు నూరు 
మన్వంతరములు అట్టుందురు. అటు పిమ్మట మరల జన్మనొందుదురు. వీరిని విదేహు 


లు లేదా దేవతలు అందురు. 


తన్మాత్ర, అహంకార, మహత్‌, ప్రకృతి ఉపాసకులను ప్రకృతిలయులు అంటారు. 
అహంకారోపాసకులు వేయి, మహత్తత్త్వ ఉపాసకులు పదివేలు, ప్రకృతి ఉపాసకులు 
లక్ష మన్వంతరములు దుఃఖరహితులై ఆ యా భూతాదులలో విలీనులై ఉండిపోదురు. 
నిర్గుణ ఆత్మ ఉపాసకులు,ఆత్మ సాక్షాత్కారము పొందినట్లయితే కాలసంఖ్య పరిమితి లేక, 


కైవల్య స్థితిలో ఉండి పోదురు. 


20. శ్రద్దా - వీర్య - స్మృతి - సమాధి - ప్రజ్ఞా - పూర్వక ఇతిరేషామ్‌. 
విదేహులు, ప్రక్యతిలయులు కాని వారికి (అంటే పైన చెప్పిన ఉపాసన లేని 
వారికి శ్రద్ద, AG స్మృతి, ఏకాగ్రత, ప్రజ్ఞ, (తత్త్వ విచారణు అనేవాటి వలన కూడా ఈ 


సమాధి కలుగుతుంది. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


10 


పతంజలి యోగసూత్రాలు - సమాధి - పాదం -మొదటి అధ్యాయం 


ఆస్తిక్య బుద్ధితో యోగాన్ని సాధించవలెననే ఉత్కంఠను శ్రద్ధ అంటారు. అటువంటి 
శ్రద్ధ గలవారు ఎన్నో ఆటంకాలను అధిగమించగల్లుతారు. శ్రద్ధవలన వీర్యము, అంటే Da) 
కమును గూర్చిన ధారణ (ఉత్సాహము, తద్ద్వారా స్మృతి అంటే ధ్యానము కలుగును. 
ధ్యానము వలన సమాధి, సమాధి వలన ప్రజ్ఞ అంటే తత్త్వసాక్షాత్కారము కలుగును. 


ఇదియే ప్రజ్ఞ, 


21. తీవ్ర సంవేగానామాసన్వః 

తీవ్ర కార్యదీక్ష ఉన్నవారికి ఫలితం త్వరితం గా లభిస్తుంది. 

పై సూత్రములో చెప్పిన పద్ధతిని అవలంబించు యోగులు , అనుష్టించుటలో 
శీఘ్రుత్వము అవిచ్చిన్ష్నత్వములను బట్టి 9 రకములుగా ఉంటారు. శీఘ్రత్వము, అవిచ్చిన 


త్వమును సంవేగమంటారు. 


యోగులు 
మ్యదుసనంవేగులు 
1. మ్యదూపాయులు మధథ్యసంవేగులు 
తీవ్రసంవేగులు 
మ్యదుసనంవేగులు 
2. మధ్యోపాయులు మధథ్యసంవేగులు 
తీవ్రసంవేగులు 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


11 


పతంజలి యోగసూత్రాలు - సమాధి - పాదం -మొదటి అధ్యాయం 


మ్యదుసనంవేగులు 
3. అధిమాత్రోపాయులు మధథ్యసంవేగులు 


తీవ్రసంవేగులు 


ఈ సూత్రంలో తీవ్రసంవేగులయిన అధిమాత్రోపాయులగురించి వివరిస్తున్నారు. 
ఏరికి సంప్రజ్ఞాత, అసంప్రజ్ఞాత సమాధులు చాలా నమీపంగా ఉన్నవి. అనగా ఏరు అనతి 


కాలంలో ఈ సమాధులు పొందగలరు. 


22. మృదు మధ్యాదిమాత్రత్వాత్తతోపి విశేషః 
సాధన పద్దతిలో మందం, మధ్యమం, తీవ్రం అనే భేదాలమ్‌ద ఆధారపడి యోగు 


లకు సిద్దిలో తేడాలు ఉంటాయి. 


మృదు తీవ్రసంవేగులకు నెమ్మదిగాను మధ్యతీవ్ర సంవేగులకు మధ్యమంగాను, 


అతి తీవ్ర సంవేగులకు చాలా త్వరితంగాను యోగము సిద్దిస్తుంది. 


23. ఈశ్వర ప్రణిధానాద్వా. 
కర్మఫలాలను ఈశ్వరునికి సమర్చించటం ద్వారా కూడా యోగం సిద్దిస్తుంది. 
భక్తితో ఈశ్వరుని మనోవాక్కాయములచే సేవించుచు, అతనిపై చిత్తము నిలు 


పుటద్వారా కూడా యోగసిద్ది లభించును. 


24. క్లేశ కర్మ విపాకాశయmై రపరామ్యష్టః పురుష విశేష ఈశ్వరః 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


12 


పతంజలి యోగసూత్రాలు - సమాధి - పాదం -మొదటి అధ్యాయం 


వీటితో బాధితుడు కాని వాడే పురుషుడు అంటే ఈశ్వరుడు. 
అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము అనేవి క్లేశములు. కర్మ అనగా 
భర్మాధర్మములు. కర్మల ఫలములైన జన్మ, ఆయుర్దాయము భోగము అనునని విపాక 


ములు. 


25. తత్రనిరతిశయం సర్వజ్ఞత్వబీజమ్‌. 
సర్వజ్ఞత్వం ఈశ్వరునిలో అనంతంగా ఉంటుంది. అత్యధికమైన జ్ఞానం (నిరతి 
SAO) ఒక్క ఈశ్వరునిలో మాత్రమే ఉంటుంది. ఇతరులలో బీజ మాత్రంగా 


మాత్రమే ఉంటుంది. 


26. స పూర్వేషామపి గురుః కాలేనాన వచ్చేదాత్‌: 
కాలము చేత బాధింపబడనివాడు అంటే కాలాతీతుడు కావటం చేత, అతడు 
సనాతనాచార్యులకు కూడా గురువై ఉన్నాడు. అతడే అఖండ జ్ఞానస్వరూపుడైన భగవం 


తుడు. అతడు కాలము చేత కొలవబడనివాడు. 


27. తస్య వాచకః ప్రణవః 

ఓం కారమే అతని నామధేయం. ఏం కారమునకు అర్థము ఆ ఈశ్వరుడు. 
28. Sa స్తదర్ధ భావనమ్‌. 

ఈ ప్రణవనాదాన్ని జపించటం, దాని అర్ధాన్ని భావించటం మోక్ష సాధనము. ఓం 
కార జపం వలన, బ్రహ్మ విష్ణుశివాత్మికము, కోటినూర్యులతో సమానము, నిర్మలమును 
అగు తేజస్సును మనసులో ధ్యానించటం వలన మనసులోనే సత్సాంగత్యం నిర్మించబడు 


తుంది. చిత్తము ఏకాగ్రమవుతుంది. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


13 


పతంజలి యోగసూత్రాలు - సమాధి - పాదం -మొదటి అధ్యాయం 


29. తతః ప్రత్యక్టేతనాధిగమో ప్యంతరాయాభావశ్చ 
ఓం కారాన్ని నిరంతరం జపించటం వలన అంతర్ద లప్‌ DPD SDO కలుగు 
తాయి. ఈశ్వరుని వలె శుద్దుడు, ప్రసన్నుడు, కేవలుడు, దోషరహితుడు అగు జీవుని 


సాక్షాత్కారము కలుగును. 


30. వ్యాధి - స్తాన - సంశయ - ప్రమాద - ఆలస్మావిరతి భ్రాంతి దర్శన - DDN - 
భూమికత్వానవ స్థితత్వాని చిత్తవిక్షేపాస్తే నరాయాః 
శారీరక రోగం, మానసిక జడత్వం, సంశయం, అజాగ్రత్త మత్తత, అసంత్యప్తి, 


భ్రమ, చిత్తస్టైర్భం నిలువకుండుట అనేవి యోగానికి అంతరాయాలు. 


31. దుఃఖ దౌర్శనన్యాంగమేజయత్వ - శ్వాస, ప్రశ్వానా విక్షేపసహభువః 
దుఃఖం, చిత్తక్షోభం, శరీరకంపనం, క్రమ రహితశ్వాస అన్నవి చిత్తవిక్షేపానికి 
తోబుట్టువులు. 
చిత్తం శాంతిగా లేనప్పుడు - శరీరం కంపించటం, శ్వాస క్రమరహితంగా 


జరగటం, దుఃఖం కలగటం జరుగుతుంటాయి. 
32. 88 షేధార్థమేక తత్తాాభ్యాస : 
అటువంటి చిత్తక్షోభని,చాంచల్యాన్ని నివారించటానికి, ఏకతత్వ్వాన్ని అభ్యసించాలి. 


అంటే క్రమం తప్పకుండా కొంతకాలం మనసునొకే విషయంపై నిలిపి ధ్యానం చేయాలి. 


33. మైత్రీ, కరుణాముదితోపేక్షాణాం సుఖదుఃఖ పుణ్యా పుణ్య 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


14 
పతంజలి యోగసూత్రాలు - సమాధి - పాదం -మొదటి అధ్యాయం 
విషయాణాం భావనా తశ్చిత్త ప్రసాదమ్‌. 
సుఖదుఃఖ, పుణ్యపాప విషయాలగురించి, స్నేహం, కరుణ, సంతోషం,ఉదాసీనత, 


అనే ఈ వృత్తులను క్రమానుసారంగా భావనచేస్తే చిత్త ప్రసన్నత కలుగుతుంది. 
సుఖపడేవారిని చూచి స్నేహ భావంతో ఉండటం, దుస్థితిలో ఉన్నవారి ఎడల 
కరుణ, పుణ్యశీలురను చూచినప్పడు సంతోషం, దుర్మార్గుల ఎడ ఉదాసీనత కల్లి ఉండ 
టం మంచిది. మనోనిగ్రహం వలన అపారమైన శక్తి లభిస్తుంది. నిగ్రహం వలన ఎటు 
వంటి నష్టమూ కలుగదు. ద్వేషాన్ని లేదా క్రోధాన్ని నిగ్రహించినపుడల్లా మనకెంతో మేలు 
చేసే సత్త్వశక్తి, వీర్యం, ప్రాణశక్తి మనకు చేకూరుతాయి. ఇటువంటి సత ్వశక్తి నుండి 


ఉన్నతమైన మానసిక శక్తులు వెలువడుతాయి. 


అపుడు చిత్తమందు ఇతరులను చూచి అనూయపడటం, అపకారం చేయాలనే 


భావన ఇటువంటి కాలుష్టాలు తొలగిపోతాయి. 


34. ప్రచ్చ్సర్దన విధారణాభ్యాం వా ప్రాణన్య - 

ప్రాణాన్ని (ఊపిరిని) విడవటము, నిలపటం ద్వారా కూడ, మనః ప్రసన్నత కలుగు 
తుంది. విశ్వంలోని శక్తిని ప్రాణం అంటారు. ప్రాణవాయువుని ప్రయత్న పూర్వకంగా నిలు 
పుటయే ప్రాణాయామం. పతంజలి మహర్షి ప్రాణాయామం లోని పద్ధతులను గూర్చి, 
వివరింపలేదు. ఆయన ప్రాణాయామాన్ని సాధనలో ఒక భాగంగా మాత్రమే పరిగణిస్తారు. 
రేచక, పూరక, కుంభకాలను కొంత అభ్యాసం చేస్తే, మనసు ప్రసన్నం అయి, సాధన 


సులభతరం అవుతుందని మహర్షి భావన. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


15 


పతంజలి యోగసూత్రాలు - సమాధి - పాదం -మొదటి అధ్యాయం 


ఇంద్రియములకు బలమునిచ్చునది ప్రాణవాయువు. ఈ ప్రాణ వాయువుని ప్రయ 
త్రపూర్వకంగా నిగ్రహించటం వలన ఇంద్రియములనటు ఇటు పరుగు BHO దోషరా 


శులు భస్తమై పోవును. ఇది శృతి వాక్యము. 


35. విషయవతీ వా ప్రవృత్తిరుత్సన్నామనస: స్థితి నిబంధినీ. 


అప్రాక్యత (ప్రకృతికి ఇతరమైను విషయానుభవం వలన కలిగే ఏ మనః ప్రవ్యత్తి 
యైనా, చిత్తస్లై ర్యాన్షి కలగచేస్తుంది. నాసికాగ్రంలో, జిహ్వాగ్రంలో, తాళువులో, ఇలా 
వివిధ మైన భాగాలపై చిత్తాన్ని ఏకాగ్రం చేసి, ధారణ చేయటం ద్వారా కొన్ని శక్తులను 
పొందుతారు. అలా యోగానుభవాలను పొంది, వారు పూనికతో సాధనచేస్తారు. తదు 
పరి కైవల్యానుభవము కలుగును. నాసికాగ్ర భాగంపై చిత్తము నిలిపితే దానిని గంధసం 
బంధ ప్రవ్యత్తి అని, తాలువు నందు నిలిపిన, రూప ప్రవ్యత్తి అని, జిహ్వ మధ్య మునందు 
నిలిపిన స్పర్శ ప్రవ్యత్తి, జిహ్వాగ్రమున నిలిపిన శబ్ద ప్రవ్యత్తి అని అంటారు. 
36. విశోకా వా జ్యోతిష్మతి. 

సర్వదుఃఖాతీత దివ్యజ్యోతిని ధ్యానించటం ద్వారా కూడా చిత్తస్టైర్యాన్ని పొంద 
వచ్చును. 

ఇది కూడా ఇంకొక రకమైన ధారణ. హృదయ వక్షస్థలముల మధ్య అష్టదళ 
కమలాన్ని దాని దళాలు క్రిందివైపుకు తిరిగి ఉన్నట్లు భావించాలి. సుషుమ్న దాని నాళం 
అని భావించాలి. ఊపిరి పీల్చి వదలటం ద్వారా ఆ కమల దళాలు పై వైపుకు తిరిగిపోతు 
న్నట్లు దానిలో దేదీప్యంగా వెలిగే జ్యోతి ఉన్నట్లు భావించాలి. ఆజ్బోతి పై చిత్తాన్ని నిలిపి 


ధ్యానించాలి. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


16 


పతంజలి యోగసూత్రాలు - సమాధి - పాదం -మొదటి అధ్యాయం 


37. వీతరాగ విషయం వా చిత్తమ్‌. 
విషయవాసనలను త్యాగం చేసిన సనకాదుల వంటి యోగుల చిత్తంపై తన 


చిత్తాన్ని ఉంచి ధ్యానం చేయటం వలన చిత్త D YO ఏర్పడుతుంది. 
Lo © D ap © రు 


పరమపూజుడు, నిస్థంగుడు అని మనం భావించే ఒక యోగి రాగ రహిత హృద 


యాన్ని ధ్యానించటం వలన మన మనను ప్రశాంతతను పొందుతుంది. 


38. స్వష్ప నిద్రా జ్ఞానావలంబనం వా 
స్వష్షంలో, లేదా నిద్రలో కలిగే జ్ఞానాన్ని భావించటం ద్వారా కూడా మనసు శాం 


తిని పొందుతుంది. 


ఒక్కొక్క సారి స్వష్షంలో దేవతాదర్శనం పొందినట్లు కాని, ఏదైనా ఒక దివ్యమైన 
అనుభవం పొందినట్టు కాని భావన కలుగుతుంది. ఆ సమయంలో పొందిన దివ్యాను 
భూతిని మరల మరల మననం చేనుకొనటం, ఆ అనుభవం పై ధారణ చేయటం ద్వార 


మనసుకు స్థిరత్వం కలుగుతుంది. 
39. యథాభిమత ధ్మానా ద్వా - 
మన కిష్టమైన ఒక సద్భావన పైగాని ఒక మంచి విషయం పై గాని ధారణ 


చేయటం ద్వార కూడా స్టిరచిత్తాన్ని పొందవచ్చును. 
థి => W 


40. పరమాణు, పరమ మహత్తాాంతో స్యవశీకారః 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


17 
పతంజలి యోగసూత్రాలు - సమాధి - పాదం -మొదటి అధ్యాయం 


ఇలా థ్యానించటం వలన ఆ యోగి పరమాణువు మొదలు అనంతత్త్వం వరకు 


ఎట్టి విషయములనైనను తెలిసికొను ప్రజ్ఞ పొందును. 


41. క్షీణ వృత్తే రభిజాత స్కేవ మణే ర్యహీత్య. 

గ్రహణ గ్రాహ్మేషు తత్‌స్టతదంజనతా సమాపత్తి 

నిరంతర ధ్యానం వలన యోగి చిత్తంలో ద్యేయం తప్ప మిగిలిన వృత్తులు Bo 
D ఆచిత్తం ఆత్మ, లేక పురుషునిలో తాదాత్మ్యం పొందుతుంది. ఇది ఎలా అంటే, ఎర్రని 
పూవు (ఆత్మ ముందు స్పటికం (వ్యత్తిరహతమైన చిత్తం ) ఉన్నప్పడు స్పటికం ఎర్రని 
పూవుతో ఏకత్వం పొంది ఎర్రగా కన్సించినట్లు. చూచునది, చూచువాడు, చూపు ఈ 


మూడు ఒక్కటి యగును. త్రిపుటినాశనమయి, అభేద భావము కలుగును. 


ఈ విధముగా గ్రహీత్రాదులపై నిలిచిన చిత్తము తదాకారము పొందుటయే 
సమాపత్తి. సమాపత్తి అనగా సాక్షాత్కారము. సాక్షాత్కారము పొందుటయే సంప్రజ్ఞాత 


D 


సమాధి ఫలము. 


42. తత్ర శబ్దార్థజ్ఞాన DEB సంకీర్ణా సవితర్మా సమపత్తిః 

శబ్దం , అర్థం, జ్ఞానం అనే మూడు కలిసి ఉనప్పుడు సవితర్మ్కసనమాధి అంటారు. 
ఈ సమాధిలో ద్వైతం భాసిస్తూ ఉంటుంది. బాహ్మస్టందన అయిన శబ్దాన్ని జ్ఞాననాడులు 
లోనికి తీసుకొని వెళ్ళినపుడు, అదే అర్థం అవుతోంది. దానితో చిత్తంలో ప్రతిక్రియాత్మక 
వ్యత్తి కలుగుతోంది. అదే జ్ఞానం. ఇంతవరకు చెప్పిన ధ్యానాల్లో ఇలాంటి మిశ్రిత విషయా 


న్నే ద్రేయంగా గ్రహిస్తున్నాం. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


18 


పతంజలి యోగసూత్రాలు - సమాధి - పాదం -మొదటి అధ్యాయం 


43. 


స్మృతి పరిశుద్ద స్వరూప శూన్యేవార్థమాత్ర నిర్జానా నిర్వితర్మా. 


52 పరిశుద్ధమగుచూ రాగా ధ్యాన భూమిక శబ్ద, అర్థ, జ్ఞానములు పురు 


షుడు సంపూర్ణముగా తెలిసికొనుచున్నాడు. 


€ a 


పై సూత్రంలోని శబ్బార్థజ్ఞాన మిశ్రమ సవితర్మధ్యాన సాధన వలన, ఈ మూడు 


కలియని నిర్వితర్మ సమాధి స్ధితి లభిస్తుంది. నిర్వితర్మ ధ్యానాన్ని చిరకాలం అభ్యాసం 


చేస్తే, సమస్త వృత్తులకు ఆశ్రమమైన స్మ్యతి పరిశుద్ధ్దమౌతుంది. అప్పుడు శబ్దార్ధజ్ఞానా 


లను వేరు వేరుగా గ్రహింపగలం. దీనినే నిర్వికల్బ సమాధి అంటారు. 


44. 


45. 


ఐతయైవ సవిచారా నిర్విచారాచ సూక్ష్మవిషయా వ్వాషాతా. 


సూక్ష్మ విషయాల తోగూడిన సవిచార, నిర్విచార సమాధులను తెలియపరుస్తు 


సూక్ష్మవిషయ త్వంచాలింగ - పర్యవసానమ్‌ 


సూక్ష్మ విషయాలు అలింగం (ప్రధానతత్త్వం) తో అంతం అవుతున్నాయి. 


పంచభూతాలు, వాటితో నిర్మించబడిన వన్నీ స్థూల విషయాలు. 


తన్మాత్రలు అనే పరమాణువులతో ప్రారంభమయేవి నూక్ష్మవిషయాలు. పురు 


షుడు తప్ప మిగిలిన తత్తాాలన్నీ అంటే ఇంద్రియాలు, మనసు, అహంకారం (నామ 


రూప జగత్తుకి హేతువు) చిత్తం, సత్త్వర జస్తమాల సామ్మావస్థయైన ప్రధానం, అవ్యక్తం 


అనేప్రక్యతి, ఇత్యాదులు సూక్ష్మ విషయాలు. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - సమాధి - పాదం -మొదటి అధ్యాయం 


46. తా వవ సబీజః సమాధి; 


19 


సవితర్క, నిర్వితర్మ, సవిచార, నిర్విచార సమాధులు సబీజనమాధులై ఉన్నాయి. 


సబీజనమాధులు పూర్వకర్మబీజాలను నిర్మూలింపజాలవు. కాబట్టి వీటివలన మోక్షం 
పొందలేము. కాని వీటివలన చాలా ప్రయోజనం ఉంటుంది. 
47. నిర్విచార వైశారద్యేధ్యాత్మ ప్రసాదః 


నిర్విచార సమాధి వలన ఆధ్యాత్మ ప్రసాదమయిన RO చిత్తం కలుగుతుంది. 


48. బుతం భరా తత్ర ప్రజ్ఞా 


నిర్విచార సమాధియందలి ప్రజ్ఞ సత్యపరిపూర్ణమైనది. ఈ స్థితిని అందుకొనిన 


యోగి పొందెడి ప్రజ్ఞయే బుతంభర ప్రజ్ఞ CKinetic_Energy) సత్యము (Static 


Energy ) స్యష్టికి మూలము, మరియు అచలము. బుతము చలింపచేసే శక్తి. 
మన్యవిషయా విశేషార్థత్వాత్‌. 
జ్ఞానం మూడు ప్రమాణాల వలన కలుగుతుంది. ప్రత్యక్షం, అనుమానం, ఆప్త 


వాక్యం. ఆప్తవాక్కం అంటే బుషుల ద్వార మనకు లభించిన వేదాలు. అయినప్పటికీ 


వేదాలు పఠించినంతమాత్రాన ఆత్మజ్ఞానం లభించదు. కాని వేదాలను అనుసరించి, 


సాధనచేయటం వలన పై ప్రమాణాల ద్వార లభించని అసామాన్య విషయమైన ఆత్మజ్ఞా 


నాన్ని పొందవచ్చును. పై సాధన చిరకాలం కొనసాగిస్తే సమస్త వృత్తులకు ఆశ్రయమైన 


స్మృతి శుద్ధమౌతుంది. 


50. ag: సంస్కారోన్య సంస్కార ప్రతిబంథి. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


20 


పతంజలి యోగసూత్రాలు - సమాధి - పాదం -మొదటి అధ్యాయం 


ఈ సమాధివలన కలిగే సంస్కారం అంటే ప్రజ్ఞా విశారదత్వము, బుతుంభర 
త్వము ఇతర సంస్కారములనన్నింటిని నిగ్రహిస్తాయి. 

చిత్తాన్ని ఏకాగ్రం చేయటాన్ని ప్రయత్నం ప్రారంభించగానే, చిత్త వృత్తులు, విజ్యం 
భిస్తాయి. ఏకాగ్రతని లభించనీయవు. కాని పైన చెప్పిన సాధన వలన చిత్త ఏకాగ్రత 
పెరిగి, తద్ద్వారా కలిగే సంస్కారాలు ఇతర సంస్కారాలను నిరోధించ గల్లేంత ప్రబలంగా 


ఉంటాయి. 


51. Sd నిరోధే నర్వనిరోధాన్నిర్జీజః సమాధి: 
బుతంభర ప్రజ్ఞవలన ఇతర ప్రక్యతి జన్యములైన సంస్కారములన్నీ నిరోధింప 
బడును. ఇతర సంస్కారాలను నిరోధించే ఈ సంస్కారాన్ని కూడా నిరోధించటం వలన 


సర్వం నిరోధితమై DHE సమాధి ఏర్పడుతుంది. 


VAD VATI దహిస్తుంది. అదే విధంగా ఒక్క వ్యత్తియే ఇతర వ్యత్తులను అన్ని 
టినీ నిరోధించగలిగేంత ప్రబలం చేసి, ఒకే చిత్తవ్యత్తి నిలచి ఉన్నప్పడు, ఆ వ్యత్తిని కూడ 
నిరోధించటం సులభం. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు -సాధన - పాదం -రెండవ అధ్యాయం 


పతంజలి యోగసూత్రాలు 
రెండవ అధ్చాయం 
సాధన - పాదం 


ఏకాగ్రత - దాని అభ్యాసం 


1. తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని క్రియాయోగః 


తపసు స్వాధ్యాయం, ఈశ్వరప్రణిధానం అన్నవాటిని క్రియాయోగం అంటారు. 


మొదటి అధ్యాయంలో వివరించబడిన సాధనాలు కష్టమైనవి. వాటిని చాలా 
శ్రద్దగా, సహనంతో సాధన చేయాలి. దానికి క్రియా యోగం తొలిమెట్టు. 

ఎ తపస్సు, బు స్వాధ్యాయం, అంటే మోక్షమునకు దారి చూపించే సద్దంధ 
పఠనం. ప్రణవజపం, సి ఈశ్వర ప్రణిధానం అంటే, మన కర్మలయొక్క ఫలితం ఏదైనా, 
(మందచిగాని,చెడుగాని భగవంతునికే అర్హించటం అంటే, ఏ ఫలితం వచ్చినా ఉద్రేకప 


డక, సమభావంతో స్వీకరించటం. ఈ మూడు క్రియా యోగం. 


2. సమాధి - భావనార్థః ga - తనూకరణార్థశ్చ. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు -సాధన - పాదం -రెండవ అధ్యాయం 


క్రియాయోగం అవిద్య మొదలైన క్లేశాలను క్షీణింప చేసి, చిత్తమును ఏకాగ్రం 
చేసి సమాధి సిద్దింప చేస్తుంది. నిరంతరం క్రియాయోగం సాధన చేయటం వలన 


మనోనిగ్రహం కల్లి, తద్వారా సమాధథిసిద్దిస్తుంది. 


3.  అవిద్బాస్మితా - రాగ - ద్వేషాభినివేశాః క్లేశాః 
అవిద్య, అస్మిత (అహంకారం) రాగం, ద్వేషం అభినివేశం (ప్రాణంపై మక్కువ 


అనే ఐదు క్లేశాలు ఉన్నాయి. 


పురుషుడు సహజంగా ఆనంద స్వరూపుడు. అవిడ్య, అంటే అజ్ఞానం, అహంకా 
రం, రాగం, ద్వేషం ప్రాణంపై తీపి, ఈ క్లేశాలన్న్‌ మనకి సంసారబంధాన్ని కల్పించి దుఃఖా 


నికి కారణాలు అవుతున్నాయి. 


4.  విద్మాక్షేత్రముత్తరేషాం ప్రనుప్త - తను - విచ్చిన్లోదారాణామ్‌. 

ఈ క్లేశాలు నిద్రాస్థితిలోకాని, మందస్థితిలోకాని, విజ్యంభించికాని ఉండవచ్చు. 
ఏ స్థితిలో ఉన్నా వీనికి అవిద్యయే కారణం. 

సాధారణంగా, పసిపిల్లలలో పైన చెప్పిన క్లేశాలు నిద్రాణమై ఉంటాయి. కొంతమం 
దిలో వేరే బలమైన సంస్కారాలవలన అణిగి ఉంటాయి. కాని అనుకూలమైన పరిస్థితుల 
లో అవి మళ్లీ వ్యక్తమవుతాయి. యోగుల్లో మందస్థితిలో అంటే సూక్ష్మంగా ఉంటాయి. 


వారు సాధన ద్వారా వీటిని తొలగించుకొంటారు. 


5. అనిత్మాశుచి - దుఃఖానాత్మసు నిత్సశుచి సుఖాత్మఖ్యాతిరవద్యా. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు -సాధన - పాదం -రెండవ అధ్యాయం 


అవిద్య అంటే, అనిత్యమైన వాటిని నిత్యంగా, అశుద్దాలను, శుద్దంగా, దుఃఖ కార 


ణాలను సుఖాత్మకంగా అనాత్మలను ఆత్మలుగా భావించటమే. 


శరీరమే నేను అని మనం భావిస్తాము. అనిత్యమైన ఈ ప్రపంచమే నిత్యమను 
కొంటాం. దుఃఖ కారణాలయిన ఐహిక సుఖాలలో ఆనందం ఉందను కొంటాము. నచ్చి 
దానంద స్వరూపమైన ఆత్మను గురించి, తలచకుండా అనాత్మలను (శరీరాన్ని నేనుగా 


భావిస్తాము. ఇదంతా అవిద్యయే. 


6. _ ద్యద్దర్మనశక్తోోరేకాత్మ తైవాస్మితా. 

అస్మిత అనే క్లేశం అంటే సాక్షిత్వానికి కారణమైన అంతఃకరణతో పురుషుడు తాదా 
8, 0 చెందటమే. 

పురుషుడు సహజంగా నిత్యశుద్ధ, బుద్ధ, ముక్త ఆత్మ. మనసు, బుద్ది, చిత్తం, ఇంద్రి 
యాలు ప్‌టిద్వార పురుషుడు ప్రపంచానుభవం పొందటం జరుగుతుంది. కాని ఎప్పుడై 
తే పురుషుడు పై సాధనాలతో తాదాత్మ్యం చెందుతాడో అప్పడు నేను అనే అహంకారం 


(అస్మిత అనే క్లేశం) మొదలవుతుంది. 


7. సుఖాగుశయీ రాగః 

సుఖాన్ని అనుసరించి ఉండేది రాగం. 

మనకు కొన్ని సుఖహేతువులు శబ్దాది విషయాలలో గోచరిస్తాయి. అటువంటి 
సుఖహేతువులవైపు మనసు ఆకర్షించబడుతుంది. అదే రాగము అనబడుతుంది. 


తనకు సుఖాన్ని పొందచేసిన వస్తువు లేదా వ్యక్తిపై కలిగే వ్యత్తియే రాగము. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు -సాధన - పాదం -రెండవ అధ్యాయం 


8.  దుఃఖానశయీ ద్వేష; 
ఏదయితే మనకు బాధ, దుఃఖం కల్లిస్తుందో దానికి దూరంగా వెళ్ళిపోవటానికి 


ప్రయత్నం చేస్తాం. దుఃఖాన్ని అనుసరించి ఉండేదే ద్వేషం. 


9. _ స్వరసవాహీ విదుషాషోపి తథారూఢోభినివేశః 
పండితులకు కూడా అభినివేశం అంటే ప్రాణం మీద తీపి చాలా బలంగా ఉం 
టుంది. ఇది పూర్వ జన్మవాసనల వలన కలుగుతుంది. ఇవన్నీ మోక్షానికి ఆటంకం కలి 


గించే క్లేశాలు. 


10. తే ప్రతిప్రసవహేయాః నూక్ష్మాః 


పై క్లేశములను సాధనచే అవి జన్మించుటకు మూల కారణమైన అవిద్యవరకు 


Gn 


సికొని వెళ్లినా అవి సూక్ష్మస్థితిలో ఉండి అవకాశము వచ్చినప్పుడు విజ్యంభించును. 
సూక్ష్మ సంస్కారాలను ప్రతిలోమ పరిమాణంతో నిగ్రహించాలి. 

మొదట స్థూలమనోవికారాలను నిగ్రహించాక సూక్ష్మ వికారాలను నిగ్రహించ 
టంమొదలు పెట్టాలి. అది ఎలా అంటే, ఆ సూక్ష్మవికారానికి వ్యతిరేక మనోభావాన్ని కలగ 
చేసుకోవాలి. 

కోపం కలిగినప్పుడు, దాన్ని వ్యక్త పరచకుండా వెంటనే ప్రేమభావన కలగ చేసుకో 
వాలి. ఇలా ఏ చిత్తవ్యత్తిని నిరోధించాలనుకొంటే, దానికి వ్యతిరేకమైన మనోభావాలను 


కలగచేసుకొంటే సూక్ష్మ సంస్కారాలను నిగ్రహిస్తాయి. 


11. ధ్వ్యానహేయా నద్వ్యత్తయః 


ధ్యానం ద్వారా వ్యత్తుల వికారాలను నిరాకరించాలి. ధ్యానసాధనచేత క్షీణింపబ 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు -సాధన - పాదం -రెండవ అధ్యాయం 


డిన క్లేశములను, దగ్ధ బీజములుగా చేయవచ్చును. 
చిత్తవ్యత్తులను నిగ్రహించటానికి గొప్ప సాధనమే ధ్యానం. ధ్యానాన్ని క్రమం తప్ప 


కుండా శ్రద్దగా చేస్తే, రాగద్వేషాలు స్వాధీనం లోకి వస్తాయి. 


12. క్లేశమూల: కర్మాశయోద్యష్టా దృష్ట జన్మవేదనీయః 
పైన చెప్పబడిన క్లేశాలు కర్మలకు మూలకారణం. మనకి కనిపించే ఈ జన్మలో 
గాని కనిపించని జన్మాంతరాల్లో కాని కర్మాను భవాలకి ధర్మాధర్మములకు కారణం అవు 


తాయి. 


13. సతిమూలే తద్విపాకో జాత్యాయుర్జోగాః 


మనం చేసే కర్మఫలం వలననే, జాతి, ఆయువు భోగం మొదలైనవి కలుగుతాయి. 
కారణాలుఅయిన సంన్మ్కారాలే కర్మానుభవం అనే కార్యరూపంలో వ్యక్తం అవుతుంటాయి. 
కారణం అంతరించి కార్యరూపాన్ని దాల్చుతుంది. కార్యం క్రమంగా నూక్ష్మయు మరొక 
కార్యానికి కారణం అవుతుంది. విత్తనం వ్యక్షానికి, వ్యక్షం విత్తనానికి కారణం అయిన 
ట్లుగా మన ప్రస్తుత కర్మలు మన పూర్వ సంస్కారఫలితాలు. ఈ జన్మలో మన కర్మలవల 
న మరల క్రొత్త సంస్కారాలు ఏర్టడి, మరుజన్మలో కర్మలకి కారణాలవుతాయి. ప్రస్తుత సం 


స్కారాల కారణంగా మన జాతి, ఆయువు, మన భోగాలు నిర్ణయించబడతాయి. 


14. తేహ్లాద పరితాపఫలాః పుణ్యాపుణ్యహేతుత్వాత్‌ 
పుణ్యపాప కర్మలవలన నుఖదుఃఖ ఫలాలు కలుగుతున్నాయి. 


మన సుఖదుఃఖ అనుభవాలకు హేతువు మనం చేసిన పుణ్య పాప కర్మలే. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు -సాధన - పాదం -రెండవ అధ్యాయం 
15. పరిణామతాప సంస్కార దుజ్జైర్దుణవ్యత్తి విరోధాఛ్చ దుఃఖమేవ సర్వం వివేకినః 


వివేకం గల వారికి సర్వం దుఃఖకరమే. సుఖదుఃఖాలు అందరికీ కలుగుతాయి. 
కాని పర్యవసానంలో దుఃఖహేతువులవటం వలన, సుఖం పోతుందేమోననే చింత వల 
న కాని సుఖానుభవం వలన వచ్చే సంస్కారాల ఫలం అనుభవించాలనే వాంఛతోగాని, 
త్రిగుణాల ప్రతిక్రియా వ్యత్తుల రూపంలోకాని అన్నీ దుఖమయం గానే వివేకవంతుడికి 


తోస్తుంది. 


16. హేయం దుఃఖమనాగతం. 

అనాగతం అంటే, ఇంతవరకు కలిగియుండని దుఃఖాన్ని నిరోధించాలి. అంటే కర్మ 
లు మూడు రకాలు. సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు. 

సంచిత కర్మ గత జన్మలలో గతించిన కర్మ. 

ప్రారబ్దం - ఈ జన్మలో మనం అనుభవిస్తున్నది. 

ఆగామి కర్మ రాబోయే జన్మలలో ఫలించబోయేది. 


ఈ ఆగామి కర్మని మాత్రం మనం నిరోధించ గలం. ప్రయత్నంతో DHOWO. 


17. ద్రష్ట్య దృశ్యయోః సంయోగో హేయహేతుః 
మనం వదలవలసిన దుఃఖానికి హేతువు ద్యగ్‌ద్యశ్యాలతో సంయోగమే. 
పురుషుడు సహజంగా శుద్ధ స్వరూపమైనప్టటికీ, ప్రకృతితో సంయోగం వలన 
తనమీద ప్రతిబింబించే సుఖదుఃఖాలు తానే అనుభవిస్తున్నట్లు పురుషుడు భావించటం 


జరుగుతోంది. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు -సాధన - పాదం -రెండవ అధ్యాయం 
18. ప్రకాశ - క్రియా - స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్తార్థం - దృశ్యమ్‌. 


ప్రకాశం, క్రియ, స్థితి అనేవాటిని స్వభావంగా కలిగి ఉన్నదే దృశ్యం. 

అంతే కాకుండా, పంచభూతాలు, ఇంద్రియాలతో కూడి ఉండి, పురుషునికి భోగ, 
మోక్షాలను ప్రయోజనంగా గలిగినదే దృశ్యం. 

ప్రకృతి, పంచభూతాలతో, మనను, ఇంద్రియాలతో గూడి, త్రిగుణాతకమయి 
ఉంది. సత్త్వం వలన ప్రకాశం, రజోగుణం వలన ప్రవ్యత్తి, తమోగుణం వలన స్థితి కలు 


గుతుంటాయి. పురుషునికి అనుభవాన్ని కూర్చటమే ఈ ప్రక్యృతియొక్క ప్రయోజనం. 


19. విశేషావిశేషలింగ మాత్రాలింగాని గుణపర్వాణి 

గుణాల స్థితులు - నిర్దేశితాలు, అనిర్దేశితాలు, కేవలనూచితాలు, అసూచితాలు 
అని నాలుగు విధాలు. 

నిర్దేశితాలు అంటే, ప్రత్యక్ష స్థూల భూతాలు. అనిర్దేశితాలు అంటే, ఇంద్రియాలకి 
గోచరంకాని తన్మాత్రలు కేవల సూచితాలు (కేవల నిర్దేశితాలు అంటే బుద్ధి అని భావం. 

సృష్టిక్రమంలో బుద్ధితత్త్వమే మొట్టమొదటి దని, ద్యశ్య ప్రపంచం దానినుండే 
నిర్మాణమవుతుందని మానసిక శాస్తానుసారంగా, ఈశ్వర సిద్ధాంతాభిప్రాయం. వేదాం 
తశాస్త్రం, బుద్ధిని, స్టూలభూతాలను కూడా దాటి బుద్ధికి అతీతమైన ఆత్మను ప్రతిపాది 
స్తుంది. ఆత్మవలననే బుద్ధి ప్రకాశవంతం అవుతుంది. 
20. ద్రష్టా ద్యశిమాత్రః శుద్దోపి ప్రత్యయానువశ్యః 

పురుషుడు చైతన్యస్వరూపుడు, శుద్దుడు, సాక్షి సహజంగా, శుదుడైనప్టటికీ 


బుద్దిలో భాసించే వ్యత్తుల ననుసరించి చూస్తుంటాడు. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు -సాధన - పాదం -రెండవ అధ్యాయం 


పురుషుడు స్వయంగా నిర్వికారుడై నప్పటికీ, బుద్ద్యాది రూపాలను దాల్చిన ప్రక్య 
తి చేత ఆవరించబడి, సుఖదుఃఖాలను అనుభవిస్తున్నట్లు SAYASA. నిజం చెప్పాలంటే 
ఆ పురుష తత్త్వం బుద్ధ్యాతీతంగా ఉంటుంది. పురుషుడు స్వతంత్రుడని, చైతన్య స్వరూ 
పుడని ఈ చైతన్యమే బుద్ధితత్త్వం నుండి భాసించే సమయంలో జ్ఞానరూపం దాల్చి దేశ 


కాల నిమిత్తాల వలన బద్దమవుతున్నదని యోగులు గ్రహిస్తారు. 


21. తదర్థ ఏవ ద్యశ్యస్మాత్మా. 


ప్రకృతి లేదా Hyo పురుషుని కోసం ఏర్పడి ఉంది. 

ప్రకృతి స్వయంప్రకాశం కాదు. కాని పురుషునితో సంసర్లం కల్లియున్నంతకాలం 
ప్రకృతి ప్రకాశాన్ని కల్లి ఉంటుంది. కాని ఈ ప్రకాశం స్వతంత్రం కాదు. చంద్రుని ప్రకాశం 
వంటిది. ప్రకృతి పురుషుని కారణంగానే అనేక రూపాలు దాల్బుతున్మా పురుషుని 


మోక్షం కన్నా ప్రకృతికి వేరే స్వప్రయోజనం పటి ఉండదు. ఇది యోగుల అభిప్రాయం. 


22. క్యతార్థం ప్రతి నష్టమప్యనష్టం తదన్యసాధారణత్వాత్‌. 
పురుషుడు ప్రకృతికి అతీతుడు. ఈ విషయం పురుషుడు గ్రహించటమే, ప్రకృతి 
ఆశించే ప్రయోజనం. పురుషునికి ఈ జ్ఞానం కలగగానే ప్రకృతి అతనిని మోహింపచేయ 


లేదు. కాని బద్దుడై ఉన్న జీవి ప్రకృతి మాయనుండి, తప్పించుకోలేడు. 


23. స్వస్వామిశక్తోోః స్వరూపోపలబ్ది హేతుః సంయోగః 
ప్రకృతి, ప్రకృతికి ప్రభువైన పురుషుడు - వీరి సంయోగం వల్లనే ఆ శక్తులు 


రెండూ ప్రకటితమవుతాయి. ప్రకృతి, పురుషుల సంయోగం చేత ఆ రెండు శక్తులూ 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు -సాధన - పాదం -రెండవ అధ్యాయం 


ప్రకటితమవుతాయి. అంటే వాటి నుండి వివిధ నామ రూపాలు వెలువడుతాయి. 
ఈ సంయోగానికి కారణం అవిదృ్యయే. మన సుఖదుఃఖాలకు కారణం, ఈ శరీరమే 
నేనని తలచటమే. ఈ శరీరం నేను కాదనే భావన స్థిరంగా ఉంటే, సుఖ దుఃఖాలను 


లక్ష్యంచేయకూడదు. 


24. తస్మహేతురవిద్యా 
పైన చెప్పబడిన సంయోగానికి కారణం అవిద్య. 
అవిద్య కారణంగానే, ఈ శరీరమే నేను అనే భ్రాంతి కలుగుతోంది. అవే మనకు 


శీతోష్ణ, సుఖదుఃఖాలను ప్రాప్తింపచేస్తోంది. 


25. తదభావాత్సం యోగాభావో హానం తద్ద్యశేః కైవల్యమ్‌ 

ఆ అవిద్య నశించటం వలన, ప్రక్యతి పురుష సంయోగం నశిస్తుంది. అదే కైవ 
ల్యం లేదా మోక్షం. 

ప్రకృతికి అధీనులు కాకుండా ఉండటమే యోగానికి ప్రధానాశయం. 

బాహ్యాంతర ప్రకృతులను నిరోధించటం కోసం కర్మ ఉపాసన యోగ, జ్ఞాన మార్గా 
లు అవలంబించి ముక్తులు కావాలి. ప్రకృతికి దాసులుగా ఉన్నంతకాలం దానికి బద్దుల 
మై ప్రకృతి శాసనాలకు తలవంచాలి. యోగులు ఆత్మసంయమనంతో అంతర ప్రకృతిని 


జయిస్తారు. అలా జయించగల్లిన వాడు, ప్రపంచాన్నంతా జయించగల్లుతాడు. 


26. వివేకఖ్యాతిరవప్లవా హనోపాయః 
నిరంతరంగా సాగే వివేకాభ్యాసమే అవిద్యా నాశనానికి మార్గం. 


ప్రకృతి, పురుషులు వేరు, వేరు అనే వివేక జ్ఞానమే దుఃఖ నివృత్తికి ఉపాయము. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


10 


పతంజలి యోగసూత్రాలు -సాధన - పాదం -రెండవ అధ్యాయం 


ఏది నిత్యం, ఏది అనిత్యం అనే వివేకం నిరంతరం అభ్యాసం చేయటం ద్వారా, 
అవిద్య నశించి, నిరంతరం మార్షుచెందేవ్‌, వికారాలకు లోనయేవీ, మనను, ప్రక్యతి 
మాత్రమే, పురుషుడు శుద్ద స్వరూపుడు, స్వయం జ్యోతి స్వరూపుడు అని అనుభవపూ 


ర్వకంగా గ్రహిస్తాడు. 


ఆ పురుషుని యొక్క ప్రజ్ఞ సప్త జ్ఞానసోపానాలు (అవస్థలు) కలదిగా మహోన్న 
తమై బప్పుతుంది. 

ఈ జ్ఞానం ఏడు స్థితులలో కలుగుతుంది. 

మొదట మనకు జ్ఞానం లభిస్తున్నదని గ్రహిస్తాము. 

రెండవ అవస్థ లక్షణం సమస్త దుఃఖనివారణ. బాహ్మోంతర ప్రపంచాలలో ఏదీ 
కూడ మనల్ని బాధింప జాలదు. 

మూడవ అవస్థకు లక్షణం పరిపూర్ణ జ్ఞానాన్ని పొందటం. సర్వజ్ఞత్వం SHOO. 

నాల్గవ అవస్థ - కర్తవ్యతాబుద్ద్ధి తొలగటం. 

ఐదవ అవస్థ - మనస్థ్వాతంత్రం(సమస్త కష్టాలు మనసునుండి తొలగిపోవటం) 


ఆరవ అవస్థ - సంకల్పించినంతనే చిత్తం, తన మూలకారణంలో లయించటం 


చివరి అవస్థ - మనం ఆత్మస్థితులం అని మనశ్శరీరాలకు మనతో ఎట్టి సంసర్ల 


మూ లేదని కనుగొనటం. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


11 


పతంజలి యోగసూత్రాలు -సాధన - పాదం -రెండవ అధ్యాయం 


ఈ స్థితిని పొందటం వలన యోగి భ్రాంతి రహితుడై, సర్వదుఃఖాతీతుడై, ప్రశాంత 


చిత్తుడై ఒప్పతూ, తానే పరిపూర్ణుడనని సర్వశక్తి మంతుడనని గ్రహిస్తాడు. 


28. యోగాంగానుష్టానాదశుద్దిక్షయే జ్ఞానదీప్తిరావివేక ఖ్యాతేః 


యోగం లో వివిధ అంగాలను అనుష్టించటం వలన చిత్తమాలిన్యాలు తొలగి, 


వివేకఖ్యాతి కలుగుతుంది. 


29. యమ- నియమాసన - ప్రాణాయామ - ప్రత్యాహార - ధారణా - ధ్యాన - నమాధ 
యోష్టావంగాని. 
యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, 


సమాధి అనే ఈ ఎనిమిది యోగాంగాలు. 


30. అహింసా - సత్యాస్తేయ - బ్రహ్మచర్యాపరిగ్రహా యమాః 
అహింస, సత్యం, దొంగతనం చేయకుండుట, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అన్నవి 


పాటించటం యమం అనే అంగంలో భాగాలు. 
31. ఏతే జాతి - దేశ-కాల-సమయానవచ్చిన్నాః సార్వభౌమా మహావ్రతం. 
పైన చెప్పిన విధులను ఎటువంటి జాతిభేదం, దేశభేదం, కాలభేదం లేక ప్రతిఒక్క 


రూ అనుష్టించాలి. 


32. శౌచ- సంతోష- తపః - స్వాధ్యాయేశ్వరప్రణిధానాని నియమాః 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


12 


పతంజలి యోగసూత్రాలు -సాధన - పాదం -రెండవ అధ్యాయం 


నియమం అనే రెండవ అంగం లోని భాగాలు - శుచి, సంతోషం, తపస్సు 


0 


స్వాధ్యాయం, ఈశ్వరారాధనం. 


33. వితర్మబాధనే ప్రతిపక్షభావనమ్‌ 


యోగ ప్రతి బంధకాలైన భావాలను నిగ్రహించటానికి వానికి వ్యతిరేక భావాలను 


అవలంబించాలి. 


34. DIO, హింసాదయః కృతకారితాను మోదితా లోభక్రోధమోహపూర్వకా మృదు 
మథధ్యాదిమాత్రాదుఃఖాజ్డానానంతఫలా ఇతి పక్షభావనమ్‌. 

లోభంతో కాని, క్రోధంతోగాని, మోహంతోగాని, మదంగానో, సామాన్యంగానో, 
ప్రబలంగానో, అసత్యం, హింస మొదలయినవి చేసినా, చేయించినా, ఆమోదించినా 


అవి యోగ ప్రతిబంధకాలై అనంతదుఃఖంగా అజ్ఞానంగా పరిణమిస్తాయి. 


35. అహింసాప్రతిష్టాయాం SAQ DOS: 

ఏ యోగి అయితే అహింసా ధర్మాన్ని మనసా, వాచా, అనుసరిస్తారో, వారి నాన్ని 
ధ్యంలో ఎవరి మధ్యా వైరాలు తలయెత్తవు. వైరాలు ఉన్నా అవితొలగిపోతాయి. క్రూరమ్య 
గాలు కూడా వాటి స్వభావాన్ని విస్తరిస్తాయి. జాతివైరం ఉన్న పులి, మేక పిల్ల కూడా కల 
సి ఆడుకుంటాయి. 


36. సతృప్రతిష్టాయాం క్రియాఫలాశ్రయత్వమ్‌ 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


13 


పతంజలి యోగసూత్రాలు -సాధన - పాదం -రెండవ అధ్యాయం 


సత్యంలో స్థిరంగా నెలకొని ఉన్న యోగి కర్మలను చేయకుండానే కర్మఫలాలను 
పొందే శక్తి సంపన్నుడవుతాడు. త్రికరణశుద్దిగా, సత్యవంతుడైన యోగి ఏమి మాట్లాడి 


నా, అది సత్యమయి తీరుతుంది. 


s, A A A 
37. అస్తేయ ప్రతిష్టాయాం సర్వరత్తోపస్థానమ్‌ 
అస్తేయం అంటే, దొంగతం చేయకుండా ఉండటం. ఈ గుణంలో నెలకొని ఉన్న 
యోగికి సర్వసంపదలు కలుగుతాయి. ప్రకృతికి మనం దాసులం అయి ఉన్నంతకాలం, 
ప్రకృతికి ప్రభువులం కాలేము. ఎప్పుడయితే మనం నిగ్రహంతో ప్రకృతికి వశం కాకుండా 


ఉంటామో అప్పుడు ప్రకృతే మనకు వశం అయి ఉంటుంది. 


ట్టి 
E 
d 
aQ 
(హో 


తిష్టాయాం వీర్యలాభః 
బ్రహ్మచర్యం లో స్థిరంగా ఉన్న యోగికి వర్యలాభం కల్లి, అత్యద్భుతమైన శక్తులు 


లభిస్తాయి. ఇంద్రియ, నిగ్రహంతో అద్భుత వశీకరణ శక్తి కలుగుతుంది. ఆధ్యాత్మికోన్నతికి 


39. అపరిగ్రప సై 3, జన్మకథంతాసంబోధః 


అపరిగ్రహంలో సుస్థిరుడైన యోగికి, పూర్వజన్మ జ్ఞానం కలుగుతుంది. 


దానధర్మాలు గ్రహించని వ్యక్తి, ఇతరులకు బద్దుడు కాడు. అంతేకాకుండా, వారి 
కర్మ ఫలాలను కూడా (దాతలు గ్రహించే అవకాశం ఉండదు. మనసు పరిశుద్దంగా 
ఉంటుంది. దాని వలన కాలక్రమంలో పూర్వజన్మ జ్ఞానం కలుగుతుంది. జనన మరణ 


చక్రం నుండి బయట పడాలనే తీవ్రమైన QSDI ముక్తుడవుతాడు. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


14 


పతంజలి యోగసూత్రాలు -సాధన - పాదం -రెండవ అధ్యాయం 


40. శౌొచాత్ల్వాంగజాగుప్ణా పరరసంసర్లః 

శౌచం (శుచి అనే నియమంలో స్థిరంగా నెలకొని ఉన్న యోగికి (అంటే, 
బాహ్యాంతశ్చాచాలను శ్రద్ధగా పాటించే వారికి) శరీరంపై విరక్తి, జుూగుష్ట కలుగుతాయి. 
ఇతరులతో సంగరాహిత్యం కలుగుతుంది. 

శరీర వ్యామోహం ఆధ్యాత్మికోన్నతికి గొడ్డలిపెట్టు. శరీర వ్యామోహం క్షీణించటానికి 


శౌచం చాలా ఉపయోగపడుతుంది. 


41. సత్త్వశుద్ది సౌమనసై్రైకా గ్రేంద్రియజయాత్మదర్శన యోగ్యత్వానిచ 
పైన చెప్పినట్లు కౌచ నియమాన్ని శ్రద్దగా పాటించటం వలన, నత్త్వశుద్ది, మంచి 


మనస్సు ఏకాగ్రత ఇంద్రియ జయం, ఆత్మదర్శన యోగం కూడా కలుగుతాయి. 


శుచిత్వం వలన సత్త్వగుణం వర్ధిల్లుతుంది. దానితో ఏకాగ్రత, ఉల్లాసం కలుగు 


తాయి. మనః ప్రశాంతత, ఉల్లాసం, ఆరోగ్యమైన శరీరం ఇవన్నీ యోగి లక్షణాలే. 


42. సంతోషాదనుత్తమ: సుఖలాభః 
సంతోషం వలన పరమానందం లభిస్తుంది. సంతోషం ఆధ్యాత్మికోన్నతికి నిదర్శ 


నం. ఎప్పడూ సంతోషంగా ఉండటం వలన సత్త్వగుణం అభివ్యద్ది చెందుతుంది. 


43. కాయేంద్రియసిద్దిరశుద్ది క్షయాత్తపసః 
తపస్సు మూలంగా మనోమాలిన్సాలు తొలగి ఇంద్రియాలకి, శరీరానికి సిద్దులు 


కలుగుతాయి. దూరశ్రవణం, దూరద్యష్టి RO శక్తులు లభిస్తాయి. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


15 


పతంజలి యోగసూత్రాలు -సాధన - పాదం -రెండవ అధ్యాయం 


44. స్వాధ్యాయాదిష్టదేవతా సంప్రయోగః 
స్వాధ్యాయం వలన అంటే అఖండ మంత్రజపం వలన మంత్రదేవత సాక్షాత్కారం 


కలుగుతుంది. అంతేకాక, సాధన కూడా తీవ్రమవుతుంది. 


45. సమాధి సిద్దిరీశ్వర ప్రణిధానాత్‌ 
ఈశ్వర ప్రణిధానం అంటే, మన సమస్త కర్మలను, వాటి ఫలితాలను భగవదర్ధణం 
కావించటం. టీని ద్వార సమాథి సిద్దిస్తుంది. భగవంతుని శరణు పొందటం వలన స్టిర 


మైన సమాధి కలుగుతుంది. 


46. స్థిరసుఖమాసనమ్‌ 

స్థిరంగా సుఖంగా ఏవిధమైన ఇబ్బంది కలగకుండా ఉండేదే ఆసనము. యోగ 
సాధనకు అటువంటి సుఖాసనము చాలా అవసరము. 

అటువంటి ఆసనంలో శరీరం స్థిరంగా ఉండగల్లితేనే శరీరంలో నాడులపై ఎటు 


వంటి వత్తిడి కలగదు. అప్పడు చిత్తవకాగ్రత సులభంగా పొందవచ్చును. 


47. ప్రయత్న శైథిల్యానంత సమాపత్తిభ్యామ్‌. 
సహజంగా శరీరానికి ఉండే చలనాన్ని నిరోధించటం వలన, అనంతం గురించి, 
ధ్యానం చేయటం వలన ఆసనం స్థిరమౌతుంది, సుఖకరం అవుతుంది. అనంతత్వాన్ని 


అనంతాకాశంగా కూడా భావించవచ్చును. 


48. తతో ద్వంద్వానభిఘాతః 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


16 


పతంజలి యోగసూత్రాలు -సాధన - పాదం -రెండవ అధ్యాయం 


ఆసనసిద్ది లభించిన తరువాత, శీతోష్టాలు సుఖదుఃఖాలు, మానావమానాలు 


ఇటువంటి ద్వంద్వాలు ఏవీ యోగిని బాధించవు. 


49. తస్మిన్‌ సతి శ్వాసప్రశ్వాసయోర్లతివిఛ్చేదః ప్రాణాయామ: 

ఆసనం సిద్ధించిన తరువాత, ఉచ్చ్వాస నిశ్వాసాల గతి నిరోధమైన ప్రాణాయా 
మం కూడా సిద్ధిస్తుంది. సాధారణంగా, ప్రాణం అంటే శ్వాస అనుకొంటారు కాని సమస్త 
విశ్వంలోని సాముదాయిక శక్తే ప్రాణం. ఇదేశక్తి ప్రతిశరీరం లోని ఊపిరితిత్తులలో చల 
నాన్ని కలిగించి తద్ద్వారా ఉచ్చాస, నిశ్వాస పరంపరని కల్లిస్తుంది. ప్రాణశక్తి వశం కావా 


లంటే శ్వాసను వశం చేసుకోవాలి. 


50. బావ్యాభ్యంతర స్తంభవ్యత్తిః దేశకాల సంఖ్యాభిః DOSA టిర్హసూక్ష్మః 
ప్రాణాయామ క్రియను బాహ్యంగా, అంతరంగా చలనరహితంగా ఏవిధంగానైనా 
దేశం, కాలం, సంఖ్యవలన నియమిత మౌతూ AYO కానీ, సూక్ష్మంగా కానీ ఏర్పడి 
ఉంటుంది. 
ప్రాణాయామంలో ఊపిరిని లోపలికి పీల్చుకోవటం, బయటికి వదలటం, ఊపిరి 
తిత్తులలో నిలపటం, లేదా ఊపిరితిత్తులలోనికి పోకుండా ఆపటం అనే విభిన్న క్రియలు 
ఉన్నాయి. దేశమంటే శరీరంలో ప్రత్యేక స్థలంలో ప్రాణాన్ని నిలపటం. కాలమంటే, ఆ 


స్థలంలో ఎంతసేపు నిలపాలో ఆసమయం. ADS కుంభక ప్రాణాయామం అంటారు. 


51. _ బావ్యాభ్యంతర విషయాక్షేపీ చతుర్ధ్థః 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


17 
పతంజలి యోగసూత్రాలు -సాధన - పాదం -రెండవ అధ్యాయం 


రేచక, పూరకముల నపేక్షింపని ప్రాణాయామము నాల్గవ రకమైన ప్రాణాయామ 


ము. దీనివలన కుండలినీ శక్తి ప్రకోపించబడుతుంది. ADD గురుముఖతః నేర్షుకొనవల 


52. తతఃక్షీయతే ప్రకాశావరణమ్‌ 

ప్రాణాయామం వలన చిత్తప్రకాశానికి ఉన్న ఆవరణ తొలగి పోతుంది. 

చిత్తానికి ఉన్న వివిధ ఆవరణలు క్షీణించి పోతే కాని శుద్ధ తత్త్వాన్ని పొందదు. 
ప్రాణాయామం చేయగా చేయగా ఈ ఆవరణాలు క్షీణించి నిర్గుణ చిదానంద తత్తాాన్ని 


పొందుతుంది. 


53. ధారణాసు చ యోగ్యతా మనసః 
పైన చెప్పినట్లుగా ఆవరణ తొలగిపోయిన తరువాత మనసు ఏకాగ్రత గల్లి, ధారణ 


చేయటానికి యోగ్యమవుతుంది. 


54. స్వవిషయాసంప్రయోగే చిత్తస్వరూపానుకార ఇవేంద్రియాణాం ప్రత్యాహారః 
ఇంద్రియాలు తమ విషయాలను విసర్జించి చిత్తస్వరూపాన్ని పొందటమే ప్రత్యా 
హారం 
ఇంద్రియాలు ఏయే విషయాలతో సంయోగిస్తాయో చిత్తం వాటితో తాదాత్మ్యం 
చెంది, ఆ విషయమే తానుగా ఏకత్వాన్ని పొందుతుంది. అయితే, అలా కాకుండా, చిత్తా 


న్ని నిగ్రహించటమే ప్రత్యాహారం. 


55. తతః పరమా వశ్య్శతేంద్రియాణాం 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


18 


పతంజలి యోగసూత్రాలు -సాధన - పాదం -రెండవ అధ్యాయం 


ప్రత్యాహారం ద్వారా, ఇంద్రియాలను నిగ్రహించటం వలన ఇంద్రియ వశీకరణం 
కలుగుతుంది. సమస్తవ్యాపారాలకు అనుభవాలకు ఇంద్రియాలే కారణం. జ్ఞానేంద్రియా 
లు, కర్మేంద్రియాలు అని రెండు రకాలు. 

వీటిని నిరోధించగల్లితే సమస్త మనోవ్యాపారాలను, భావాలను నిగ్రహించినట్టే. 


అపుడు ప్రతిస్నాయువు, ప్రతినాడీ,సంపూర్ణంగా శరీరం మొత్తం యోగికి వశమవుతుంది. 


I 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - విభూతి - పాదం -మూడవ అధ్యాయం 


మూడవ అధ్యాయం 


విభూతి - పాదం 


ఈ అధ్యాయంలో యోగ సిద్ధులు వివరింప బడ్డాయి. 


1.  దేశబంధశిత్తస్యధారణా 
చిత్తాన్ని ఏదో ఒక చోట నిలపటమే ధారణ. శరీరంలో కాని, బాహ్యంలో కాని ఒక 


అవలంబనాన్ని ఆశ్రయించి, మనసును నిలకడగా ఉంచడమే ధారణ. 


2. తత్రప్రత్యయైకతానతా ధ్యానమ్‌ 


ఏ లక్ష్యభాగం పై ధారణ చేస్తున్నామో దానిపై కొంతకాలం వరకు చిత్తాన్ని నిలిపి 


ఉంచగలగటమే ధ్యానం. 


3౩. తదేవార్థమాత్ర DRO స్వరూపశూన్యమివ సమాధి: 
ఎప్పడయితే ఆ ధ్యానంలో రూపాలు నశించి, అర్ధం మాత్రమే భాసిస్తుంటుం 
దో దాన్ని సమాధి అంటారు. ధ్యానంలో ధ్యేయవస్తువు రూపం మాయమయి, భావం 


మాత్రం భాసిస్తుంటే ఆ స్థితిని సమాధిస్థితి అంటారు. 


4 త్రయమేకత్ర నసంయమః 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 1 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - విభూతి - పాదం -మూడవ అధ్యాయం 


ఒకే విషయంలో ఈ మూడు సిద్ధించటాన్ని సంయమనం అంటారు. 

యోగి తన మనసును ఒక విషయంపై ధారణచేసి, ఏకాగ్రతతో ధ్యానం చేసి 
దాని అంతర్జావం మీద చాలా సమయం మనసును నిలిపి ఉండగలగటమే అంటే, 
ధారణ, ధ్యాన, సమాధులు ఒకదాని వెంట ఒకటిగా మూడు ఏకమవటమే సంయ 


మనం. 


5. _ తజ్జయాత్‌ ప్రజ్ఞాలోక: 
పైన చెప్పిన సంయమన స్థితిని జయించగల్లితే జ్ఞాన ప్రకాశం కల్గుతుంది. 
అటువంటి జ్ఞానికి సిద్ధులన్నీ కలుగుతాయి. విషయాలు సూలం, న్థూలతరం, 
స్టూలతమం, సూక్షం, సూక్ష్మతరం, సూక్షతమం అని అనంతంగా ఉన్నాయి. మొదటి 
స్థూలవిషయాలపై ప్రారంభించి క్రమ, క్రమంగా సూక్ష్మతర విషయాల మీద సంయ 


మనం చేస్తూ రావాలి. 


6.  తస్యభూమిమష వినియోగః 
సంయమనాన్ని క్రమానుసారం వినియోగించాలి. 
త్వరపడి సాధించే ప్రయత్నం చేయకుండా క్రమాన్ని అనుసరిస్తూ పోవటం 


ముఖ్యంగా చేయవలసినది. 


7. త్రయమంతరంగం పూర్వేఖ్యః 


ఇంతకుముందు చెప్పిన వాటికంటె, ఈ మూడు అంతరంగాలై ఉన్నాయి. 


Printer friendly pages from Telugu Bhakti Pages htip://www.telugubhakti. com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - విభూతి - పాదం -మూడవ అధ్యాయం 


ప్రాణాయామం, ఆసనం, నియమం ఇవన్నీ ఇంతకుముందు తెలుసుకున్నాము. 
ఈ మూడు మనసును DOYO చేయలేవు. ధ్యానధారణ సమాధులకు అవి బాహ్యాం 
గాలు అయి ఉన్నాయి. ధ్యాన, ధారణ, సమాధులు అంతరంగాలు. 
8. తదపి బహిరంగం DHE, 

అవికూడా (ధ్యాన ధారణ సమాధులు) DB సమాధికి బాహ్యాంగాలే అవుతాయి. 

DHE సమాధితో పోల్చి చూస్తే, ధ్యాన ధారణ, సమాధులు మూడూ బావ్యోం గాలే 


అవుతాయి. సర్వోత్తమ, నిర్వికల్ప సమాధి వీటికంటె ఇంకా ఉన్నతస్థితి. 


9. వ్యుత్ణాన - నిరోధ సంస్కారయోరభిభవ - 

ప్రాదుర్ణావౌ నిరోధక్షణ చిత్తాన్వయో నిరోధ పరిణామః 

చిత్తంలో విక్షేపం పొందిన సంస్కారాలను నిగ్రహించటం వలన నిరోధ సంసా 
రాలు జనిస్తాయి. దాని వలన మనసులో విరోధశక్తులుద్ధవించి నిరోధ సంస్మారయు 
తంగా ఉంటుంది. 

సమాధి తొలిదశలో యోగి చిత్తవ్యత్తులను నిగ్రహించటానికి చేసే ప్రయత్నమే 
మరల ఇంకొక చిత్తవ్యత్తి అవుతుంది. ఈ వ్యత్తులన్నీ కూడా శాంతిస్తేగాని, నిజమైన 


సమాధి కలదు. 


10. తన్య ప్రశాంతవాహితా సంస్కారాత్‌. 

సంస్కార బలం వలన మనోనిగ్రహం నిరాటంకంగా ఉండి, ప్రశాంతత నెలకొం 
టుంది. యోగాన్ని నిత్యం సాధన చేయటం వలన DYE మనోనిగ్రహం ప్రవాహంలా 
నిరాటంకంగా ఉండి, స్థిరమైన, శాంతిస్థితి కలుగుతుంది. ఏకాగ్రత స్థిరంగా కుదురు 


తుంది. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 3 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - విభూతి - పాదం -మూడవ అధ్యాయం 


11. సర్వార్థతైకాగ్రతయోః క్షయోదయౌ DHA; సమాధి పరిణామః 
బహుముఖంగా విహరించే మనసును ఒకే విషయంపై స్థిరంగా ఏకాగ్రతతో నిల 


పగల్లితే చిత్తం సమాధిని పొందగల్లుతుంది. 


12. శాంతో దితౌతుల్య ప్రతృయౌ చిత్తసైకాగ్రతా పరిణామః 
పూర్వకాలం (భూతకాలం) వర్తమాన కాలం ఒకటిగా చేరి నిలవటమే చిత్త 
ఏకాగ్రతా పరిణామం. కాలం ఎలాగడిచింటి, ఎంతగడిచింది అనే సృహ ఏమాత్రం 


లేకుండా ఉండటమే చిత్తానికి ఏకాగ్రత కల్లింది అని చెప్పటానికి తార్కాణం. 


13. ఏతేన భూతేంద్రియేషు ధర్మలక్షణావస్థా పరిణామా, వ్యాఖ్యాతాః 
ఈ విధంగా ఏకాగ్రతస్థితి పొందటంలోనే, భూతాల్లో ఇంద్రియాల్లో కలిగే ధర్మపరి 


ణామం, లక్షణ పరిణామం, అవస్థాపరిణామం విశదమవుతాయి. 


14. శాంతోదితావ్యపదేశ్యధర్మానుపాతి ధర్మీ. 
భూత భవిప్కద్వర్త మాన కాల పరిణామాల వలన, వికారాన్ని (మార్చును 


పొందేదే ధర్మీ. 


15. క్రమాన్యత్వం పరిణామాన్యత్వే హేతుః 
క్రమంలోని భిన్నత్వం, పరిణామంలో అనేక వికారాలు కలగటానికి కారణమవు 


తుంది. 


Printer friendly pages from Telugu Bhakti Pages htip://www.telugubhakti. com 4 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - విభూతి - పాదం -మూడవ అధ్యాయం 


16. పరిణామత్రయ సంయమాదతీతానాగతజ్ఞానమ్‌ 
ధర్మపరిణామం, లక్షణపరిణామం, అవస్థాపరిణామం - ఈ మూడింటిలో సంయ 


మం చేయటం వలన, భూత, భవిష్యత్‌ జ్ఞానం కలుగుతుంది. 


ఏదైనా విషయం యొక్క బాహ్యరూపం వదలి, అంతర్జాగంతో మనసు ఏకమై 
చాలాకాలం అభ్యాసం చేయటం ద్వార ఆ విషయం తనలో పదిలపరచుకొని తలచి 
నంతనే ఆ అనుభవాన్ని పొందగల్లితే దానిని సంయమనం అంటారు. DOADO 


మార్చులపై సంయమనం చేయటం వలన భూతభవిప్యత్‌ జ్ఞానం కలుగుతుంది. 


17. శబార్థ ప్రతృ్యయానామ్‌తరేతరాధ్యాసాత్‌ సంకరస్తత్‌ ప్రవభాగసంయమాత్‌ సర్వభూ 
తరుత జ్ఞానమ్‌. 

శబ్దార్థ ప్రత్యయా (జ్ఞానం) ల్లో సంయమనం చేయటం వలన సర్వప్రాణుల ధ్వని 
జ్ఞానం కలుగుతుంది. 

బాహ్య కారణమే శబ్దం. ఇంద్రియాల మూలంగా మెదడును చేరి, బాహ్మస్పర్మల 
ను మెదడుకు అందజేసే అంతరస్పందనమే అర్థం. మనసు వల్ల కలిగే ప్రతిక్రియయే 
ప్రత్యయం, లేదా జ్ఞానం. మన అనుభవంలో ఇవి మూడు సంయోగం చెంది, విషయాల 


వుతున్నాయి. ఏ ధ్వనిలోనైనా సంయమనం చేస్తే, దాని అర్థాన్ని గ్రహించవచ్చును. 


18. సంస్కారసాక్షాత్కారణాత్‌, పూర్వజాతి జ్ఞానమ్‌. 
సంస్కారాల మీద సంయమనం చేసిన యోగికి పూర్వజన్మ జ్ఞానం కలుగు 
తుంది. మనం అనుభవించే ప్రతిఅనుభవం, చిత్తంలో ఒక వ్యత్తి రూపం లో నిక్షిప్తమయి 


రాను, రాను సూక్ష్మమైపోతుంది కాని, నశించదు. ఇటువంటి చిత్తవ్యత్తిని మేల్కొల్చి, 


Printer friendly pages from Telugu Bhakti Pages htip://www.telugubhakti. com 5 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - విభూతి - పాదం -మూడవ అధ్యాయం 


జ్ఞానావస్థకు తీసుకొని రాగల్లితే అది మరల స్మృతి అవుతుంది. అటువంటి సంస్కారా 


లపై యోగి నసంయమం చేస్తే, తన పూర్వ జన్మను తెలుసుకోగలుగుతాడు. 


పరచితజానమ్‌ 


© స్య DR 
పరుల శరీరంలోని ప్రత్యేక లక్షణాలపై సంయమనం చేయటం వలన వారి 


చిత్తాన్ని గూర్చిన జ్ఞానం లభిస్తుంది. 


20. న చ తత్‌ సాలంబనం తన్యావిషయీ భూతత్వాత్‌ 
చిత్తానికి ఆశ్రయమై ఉన్న భావాలపై సంయమం చేయలేము కనుక వాటిని 


గ్రహించలేము. 


21. కాయరూప సంయమాత్తద్‌గ్రాహ్యశక్తి 

స్తంభే చక్షుః ప్రకాశ సంయోగేంతర్జానమ్‌. 

శరీరం యొక్క రూపం మీద యోగి సంయమనం చేస్తే, రూపాన్ని గ్రహించేశక్తి 
ప్రతిబంధితం అవుతుంది. దీనివలన నేత్రం యొక్క ప్రకాశకశక్తి వేరయి. యోగి శరీరం 
అక్కడే ఉన్నా చూడబడదు. (అంటే అద్యశ్యం గా ఉంటుంది. రూపము, రూపొందిన 
వస్తువుల సంయోగం వలన రూపదర్శకశక్తి కలుగుతుంది. కాబట్టి, యోగి రూపం 
మీద సంయోగం చేయగానే రూపగ్రాహ్మశక్తి ప్రతి బంధితమవుతుంది. 
22. ఏతేన శబ్దాద్యంతర్థానముక్తమ్‌. 


ఇదే విధంగా శబ్దాంతర్జానం కూడ సాధించ టానికి వీలవుతుంది. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - విభూతి - పాదం -మూడవ అధ్యాయం 


23. సోపక్రమం, నిరుపక్రమం చ కర్మ తతృంయమాదపరాంత జ్ఞాన మరిష్టేభ్యోవా 
కర్మ రెండు రకాలు. శీఘ్రంగా ధరించటానికి ఉపక్రమించేవి - సోపక్రమం. 
ఉపక్రమించనివి - నిరుపక్రమం. 
ఏటిలో సంయమం చేయటం వలన కాని, అరిష్ట సూచనల వలన కాని, మర 

ణం ఎప్పడు కలుగుతుందో తెలుసుకొనే జ్ఞానం కలుగుతుంది. 
యోగి ప్రస్తుతం కర్మానుభవాన్ని కలగచేసే సంస్కారాలపై, అనుభవానికి రావటాని 

కి వేచి యున్న సంన్కారాలపై సంయనం చేయటం ద్వార, సరిగ్గా, తన శరీరం ఎప్పుడు 


పతనం అవుతుందో తెలునుకోగల్లుతాడు. 


24. యమైత్రాదిషు బలాని 
మైత్రి, కరుణ మొదలయిన గుణాలలో సంయమం చేయటం వలన ఆగుణాలు 


వ్యద్ది పొందుతాయి. 


ఏనుగు, సింహం మొదలైన వాటి బలంలో యోగి సంయమం చేస్తే, అంతటి 


బలం యోగికి కలుగుతుంది. 


26. ప్రవ్యత్స్యాలోకన్మాసాత్‌ సూక్ష్మ - వ్యవహిత- విప్రక్యష్ణ జ్ఞానమ్‌. 
దివ్యజ్యోతి మీద సంయమం చేయటం వలన యోగికి, అతి దూరస్థాలయిన 
వస్తువుల జ్ఞానం కలుగుతుంది. అతిసూక్షమైన వస్తువులు యోగికి కన్ఫిస్తాయి. అలాగే 


అతిదూరంలో జరిగే విషయాలు యోగికి గోచరిస్తాయి. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 7 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - విభూతి - పాదం -మూడవ అధ్యాయం 


27. భువన జ్ఞానం సూర్యే సంరయమాత్‌ 

సూర్యునిలో సంయమం చేస్తే భూ భువ, సువ మొదలయిన 14 లోకాల జ్ఞానం 
కలుగుతుంది. 
28. చంద్ర తారా వ్యూహజ్ఞానమ్‌ 

చంద్రునితో సరయమం చేస్తే, నక్షత్ర సమూహానికి సంబంధించిన జ్ఞానం లభి 


సుంది. 
—0 


29. ta) తద్దతి జ్ఞానమ్‌ 


ధ్రువునిలో సంరయమం చేస్తే గ్రహాల సంచారజ్ఞానం కలుగుతుంది. 


30. నాభి చక్రే కాయవ్యూహజ్ఞానం 
నాభి చక్రంలో (మణిపూరక చక్రం) సంరయమం చేస్తే, శరీరేంద్రియాల జ్ఞానం 


కలుగుతుంది. 


31. కంఠ కూపే క్షుత్తిపాసానివత్తిః 


కంఠం లోపలి భాగంలో సంయమం చేస్తే ఆకలి దప్పులు నివారణమవుతాయి. 
32. కూర్మనాడ్వాం [AS 
కూర్మనాడి లో సంయమం చేస్తే, శరీరస్టెర్యం కలుగుతుంది. శరీరస్టెర్యం వలన 
=> 2 2 


నాధన సమయంలో కూడా అలసట చెందదు. 


33.  మూర్దజ్యోతిషి సిద్దదర్వనమ్‌ 


Printer friendly pages from Telugu Bhakti Pages htip://www.telugubhakti. com 8 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - విభూతి - పాదం -మూడవ అధ్యాయం 


సుషుమ్న నాడి చివరిభాగంలో (మూర్థభాగయిలో అంటే శిరసు ఉపరిభాగంలో 
సంయమం చేయటం వలన సిద్ధపురుష దర్శనం జరుగుతుంది. ఈ సందర్భంలో సిద్దు 
లు అంటే ముక్తులు కారు. 
34. ప్రాతిభాద్వాసర్వమ్‌ 

ప్రతిభా శక్తిలో సంయమం చేస్తే, నమస్త జ్ఞానం యోగికి కలుగుతుంది. 

విశుద్ధ వర్తనంతో జ్ఞాన ప్రకాశ ప్రతిభాశక్తిని పొందిన వారికి, ఉన్నత ప్రతిభాస్థితి 
పొందిన వారికి ఇలాంటి దివ్యప్రకాశం కలుగుతుంది. సమస్తం ఆ యోగికి ప్రత్యక్షంగా 


గోచరిస్తుంది. 


35. హృదయే చిత్తసంవిత్‌ 
హృదయంలో సంయమం చేయటం వలన మనోగత భావాలను గురించి తెలు 


సుంది. 
—0 


36. సత్త్వపురుషయోరత్యంతా సంకీర్ణయోః ప్రత్యయా విశేషాద్‌ భోగః పరార్థత్వాత్‌ 
స్వార్థసంయమాత్‌ పురుషజ్ఞానమ్‌. 

పురుషుడు వేరు, సత్త్వం వేరు, వీటినిగురించి వివేకజ్ఞానం లేకపోవటంవలన 
విషయానుభవం(భోగం) కలుగుతుంది. పురుషునికై వర్తించే సత్త్వం వేరు, స్వార్థత 
త్వం వేరు. ప్రక్యతినివికారం చెంది పురుషునికోసం వర్తించే సత్త్వం ఒకటయితే పురు 
షుని విశుద్ధ జ్ఞానంతో ప్రకాశించి, అహంరహితమై, స్వతంత్రంగా ఉండే తత్వం మరొకటి 
రెండవదానినే స్వార్థతత్వమంటారు స్వార్థ తత్త్వంలో సంయమం చేయటం వలన పురు 


షజ్ఞానం కలుగుతుంది. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 9 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - విభూతి - పాదం -మూడవ అధ్యాయం 


37. తతః ప్రాతిభశ్రావణ వేదనాదర్శాన్వాద వార్తా జాయంతే 
పైన చెప్పబడిన స్వార్ధ సంయమం వలన, ప్రతిబంధాలయిన దివ్యశ్రవణం, దివ్య 
స్వర్శ, దివ్యరూప, DESO, దివ్యగంధ జ్ఞానాలు కలుగుతాయి. పంచేంద్రియాలకు దివ్య 


జ్ఞానం కలుగుతుంది. 


38. తే సమాధావుపనర్హా, వు OWAH: 

పై దివ్యజ్ఞానాలు సమాధికి ప్రతిబంధకాలు. కాని సమాధి స్థితిలో లేని సమయం 
లో ప్రాపంచిక, వ్యావహారికస్థితిలో సిద్ధులుగా ఉంటాయి. 

ఆత్మ (పురుషుడు మనసుతో సంయోగం చెందటం కారణంగా ఐహిక విషయా 
లు గోచరిస్తాయి. కాని, ప్రక్యతి, పురుషులు వేర్వేరు అని గ్రహించి, ఆ జ్ఞానంపై సంయ 
మం చేయటం వలన పురుషజ్ఞానం కలుగుతుంది. అఖండమైన ప్రతిభావిశేషం పొందు 
తాడు. కాని ఇవన్నీ మోక్షానికి ప్రతిబంధకాలు అవుతాయి. ఈ సిద్ధుల మాయలో పడిన 


ప్పడు పురోభివ్యద్ది ఆగిపోతుంది. 


39. బంధకారణ SNS ప్రచార సంవేదనాళ్చచిత్తస్య పరశరీరావేశ 

బంధకారణం సడలిపోయిన యోగి ఇంద్రియాల ద్వారా విషయాల్లో ప్రసరించ 
గల్లే సామర్థ్యం, జ్ఞానం కల్లి ఉండడం వలన ప్రాణం లేని ఇంకొక శరీరంలో ప్రవేశించగ 
ల్లుతాడు. 

ప్రక్యతి పురుష జ్ఞానాన్ని సాధించిన యోగి, తను ఒక శరీరంలో ఉన్నప్పటికీ ఇచ్చా 
పూర్వకంగా ఆ శరీరాన్ని వదిలి వేరొక జీవం లేని శరీరంలో ప్రవేశించి, ఆ శరీరానికి కద 
లిక కలగచేయగలడు. ఏ శరీరంలో ప్రవేశించాలనుకొంటాడో, ఆ శరీరంపై సంయమం 


చేసి, యోగి ఆ శరీరంలో ప్రవేశించగల్లుతాడు. ఏశ్వమానసంలో యోగి మానసం ఒక 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 10 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - విభూతి - పాదం -మూడవ అధ్యాయం 


భాగం. ఎప్పుడయితే, తన శరీరంతో బంధానికి కారణం నుండి స్వేఛ్చ పొందుతాడో 


అప్పడు ఇతర మార్గాల్లో వర్తించగల్లుతాడు. 


40. ఉదాన జయాజ్జల పంక కంటకాదిప్వసంగ ఉత్రాంతిశ్చ. 


ఉదాన వాయువును స్వాధీనం చేసుకొన్న యోగికి నీటిలో, అడునులో మునగ 
కుండా తేల గలిగేశక్తి, ముళ్లపై నడవగలిగే శక్తి, ఇష్టం వచ్చినప్పుడు మరణించ గలే శక్తి 
లభిస్తాయి. 

ఉదాన నాడిని స్వాధీనం చేసుకుంటే, యోగికి శరీరం తేలికయి, పైనచెప్పిన 


శక్తులు వశమవుతాయి. 


41. సమాన జయాత్‌ ప్రజ్వలనమ్‌. 
సమాన వాయువును స్వాధీనం చేసుకొన్న యోగికి దివ్యమైన కాంతి కలుగు 


తుంది. 


42. శ్రోత్రాకాశయోః సంబంధ సంయమాద్దివ్య శ్రోత్రమ్‌. 
చెవికి, ఆకాశానికి ఉన్న సంబంధంలో సంయమం చేస్తే, దివ్యశ్రవణం అంటే, 


చాలాదూరంలో చేసిన ధ్వని లేదామాటలను వినగల్లుతాడు. 


43. కాయాకాశయోః సంబంధ సంయమా ల్లఘుతూల సమాపత్తేశ్చాకాశగమనమ్‌. 
శరీరం, ఆకాశం - వీటి సంబంధంలో యోగి సంరయమం చేస్తే, శరీరం దూదిలా 


తేలికయి, యోగి ఆకాశంలో విహరించ గల్లుతాడు. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 11 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - విభూతి - పాదం -మూడవ అధ్యాయం 


44. బహిరకల్సితా వృత్తిర్మహావిదేహా తతః 

ప్రకాశావరణ క్షయః 

శరీరానికి వెలుపల ఉన్న మహా విదేహమనే యథార్థ చిత్తవృత్తిలో సంయమం 
చేస్తే ప్రకాశ ఆవరణ నశిస్తుంది. 

అవిద్య వలన మనస్సే సమస్త కర్మలకు కర్త అని తలుస్తుంది. మనసు సర్వవ్యాప 
కమయి , ఒక శరీరానికి OOD, నేను ఈ శరీరాన్ని అనే అహంకారంతో తన సర్వ 
వ్యాపకత్వాన్ని మరచిపోవడం జరుగుతోంది. 

అహంకారం లేనప్పుడు చిత్తవ్యత్తులను VERS లేదా యథార్థ వృత్తులు అంటారు. 
లేదా మహా విదేహమని అంటారు. యోగి, ఈ వృత్తులపై సంయమం చేయడం వలన 
జ్ఞాన తేజాన్ని ఆవరించిఉన్న మాలిన్యాలు తొలగి, అజ్ఞానం పూర్తిగా నశిస్తుంది. యోగికి 


ఆ స్థితిలో సమస్తం జ్ఞానమయంగా తోస్తుంది. 


45. స్తూల స్వరూప సూక్ష్మన్వయార్థ వత్త సంయమాత్‌ భూతజయః 
స్థూలస్వరూపాలు మొదలు, సూక్ష్మతన్మాత్రల వరకూ ఉన్న పృథివ్యాది భూతాల్లో 
క్రమంగా సంయమం చేస్తే, పంచభూతాల పైన జయం కలుగుతుంది. 
46. తతోణిమాది POIRE: కాయ సంపత్రద్దర్మానభిఘాత శ్చ, 
పైన చెప్పినటువంటి భూత జయం కలగటం వలన అణిమ, గరిమమొదలైన అష్ట 
సిద్దులు, శరీర సంబంధ సంపదలు. 
వినాశం కలగని దేహరూపాదులు కలుగుతాయి. అటువంటి యోగికి ఇచ్చామా 


త్రం గానే సమస్త కోరికలు తీరుతాయి. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 12 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - విభూతి - పాదం -మూడవ అధ్యాయం 


47. రూప-లావణ్య-బల-వజ్రై సంహననత్వాని కాయనంపత్‌. 
రూపం, లావణ్యం, బలం, వజ్రం కూడా ఛేదించలేని కాఠిన్యం - వీటిని కాయ 
సంపద అంటారు. 
యోగి సంకల్పిస్తే తప్ప, ఆశరీరానికి ఏమ్‌ కానంత వజ్రకాయం కలుగుతుంది. 
ఆ యోగి కాలచక్రానికి అతీతుడై, శాశ్వతంగా తన శరీరంతో జీవిస్తాడు. బాధ, 


రోగం, మరణం యోగిని సమపించలేవు. 


48. గ్రహణ - స్వరూపాస్మితాన్వయార్త వత్త,సంయమాదింద్రియ జయః 

యోగి క్రమంగా మొదట ఇంద్రియాల బాహ్య్మవ్యత్తిలో విషయాలను ప్రకాశింప 
చేసే ఇంద్రియశక్తిలో, అస్మిత (అహంకారం) లో ఇంద్రియాల్లోని గుణస్థితిలో, ఆత్మాను 
భవం అనే ఇంద్రియ ప్రయోజనంలో ఇలా క్రమంగా సంయమం చేయటం వలన ఇంద్రి 
య జయం కలుగుతుంది. 

ఇంద్రియాలు విషయాలపైకి వెళ్ళినపుడు విషయజ్ఞానం కలుగుతుంది. ఈ ప్రక్రి 
యలో అహంతత్వం చేరి యుంటుంది. ఇలా వరుసగా ఇంద్రియాల బాహ్మవ్యత్తిలో, 


అహంకారంలో సంయమనం చేయడం ద్వారా ఇంద్రియ జయం కలుగుతుంది. 
49. తతో మనోజనిత్వం వికరణ భావః పధ్రాన జయత. 
ఇంద్రియ జయం వలన మనసు లాగానే, శరీరానికి కూడా శీఘ్రగమనం, ఇంద్రి 


యాలకు స్వయంశక్తి, ప్రకృతి వశీకరణం ఇత్సాదులు కలుగుతాయి. 


50. సత్త్వపురుషాన్యతాఖ్యాతి మాత్రస్య నర్వభావాధిష్టాత్యత్వం సర్వజ్ఞాత్యత్వం-చ. 


Printer friendly pages from Telugu Bhakti Pages htip://www.telugubhakti. com 13 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - విభూతి - పాదం -మూడవ అధ్యాయం 


సత్తం వేరు, పురుషుడు వేరు అనే జ్ఞానం మీద సంయమం చేస్తే, సర్వశక్తులు, 
సర్వేంగితజ్ఞత్వం కలుగుతాయి. 

పురుషుడు శాశ్వతుడు, అవినాశి. ప్రకృతి పురుషునికి భిన్నమైనది. ఈ జ్ఞానం 
అవగాహన అయితే యోగి ప్రకృతిని జయించ గల్లుతాడు. ప్రకృతిని జయించిన యోగికి 


సర్వశక్తులు లభిస్తాయి. 


51. తదైె్వరాగ్మాదపి దోషబీజక్షయే కైవల్యమ్‌. 


పైన చెప్పిన సిద్దులన్నింటినీ కూడా విసర్దించటం వలన దోషం సమూలంగా 


Q 


నశించి, కైవల్యం సిద్దిస్తుంది. 
సమస్త శక్తులు, సిద్దులు ఇవన్నీ స్వపష్షతుల్యాలు. వాటిని పరిత్యజించి, మనసును 


పూర్తిగా అతిక్రమించి, పరమశాంతిని పొందటమే కైవల్యము. 


52. స్థాన్ముపనిమంత్రణే సంగస్మయాకరణం పునరనిష్ట ప్రసంగాత్‌. 

యోగులు, దేవతలు చేసే ప్రార్థన వలన, ప్రసంగం వలన గర్వాన్ని అహంకారాన్ని 
పొందరాదు. అలా పొందితే అనర్థం సంభవిస్తుంది. 

యోగి అత్యున్నత స్థానాన్ని (ఆధ్యాత్మికంగా) పొందుతున్నప్పుడు, దేవతలు, యక్షు 
లు వీరిని రకరకాలుగా మాయలో పడవేయటానికి ప్రయత్నిస్తారు. యోగులు ఆ వ్యామో 


హాలకు లోనుకాకుండా స్థిరంగా, తమ గమ్యానికి చేరుకొనే ప్రయత్నంలోనే ఉండాలి. 


53. క్షణతత్‌క్రమయోః సంయమాద్వివేకజం జ్ఞానమ్‌. 
క్షణంలో దాని ముందటి క్షణం సంయమం చేస్తే, వివేక జనిత జ్ఞానం కలుగు 


తుంది. 


Printer friendly pages from Telugu Bhakti Pages htip://www.telugubhakti. com 14 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - విభూతి - పాదం -మూడవ అధ్యాయం 


54. జాతి - లక్షణ - దేశై రన్యృతౌ నవచ్చేదాత్తుల్వ యోస్తతః ప్రతిపత్తి: 
జాతి, లక్షణ, దేశ (స్థానుములతో, విభజన వీలుకానట్లు, సమానంగా ఉండే వస్తు 


వులు సైతం వేరు వేరు అనే జ్ఞానం, పై సయమం వలన కలుగుతుంది. 


55. తారకం సర్వవిషయం సర్వథావిషయమ క్రమం చేతి వివేకజం జ్ఞానమ్‌. 

వివిధ పరిణామాల్లో ఉన్న (మహదాది సమస్త తత్త విషయాలను ఏకకాలంలో 
ఆవరించే వివేక జన్య జ్ఞానానిన తారక జ్ఞానం అంటారు. 

జనన మరణ యుక్త సంసార సముద్రం నుండి యోగిని తరించేస్తుంది, కాబట్టి, 
ఈ జ్ఞానాన్ని తారకజ్ఞానం అంటారు. ఈ జ్ఞానం స్తూల, సూక్ష్మ స్థితులను పొందిన సమస్త 
ప్రకృతిని గ్రహిస్తుంది. ఈ జ్ఞానానుభవం క్రమంగా కాకుండా, చూసిన వెంటనే, ఒక్కసారి 


గా సర్వం గ్రహీతమవుతంది. 


56. సత్త్వ పురుషయోః శుద్ది సామే కైవల్యమితి. 


సత్త్వంలో, పురుషుల్లో నైర్మల్యం ఏకరీతిగా ఉన్న స్థితిలో కైవల్యం లభిస్తుంది. 
సత్త్వబుద్ది తత్త్వం, పరిశుద్దత, అపరిశుద్దతల సమ్మేళనం. ఎప్పుడైతే, ఈ సత్త్వం పురు 
OS సమానమై నిర్మలమవుతుందో, అపుడు కైవల్యం లభిస్తుంది. 
సత్త్వస్థితిలోనున్న జీవునిలో నైర్మల్యం పురుషునిలో(పరబ్రహ్మస్వరూపమైన పరమాత్మలో 
ఉన్న నైర్మల్యంతో సమానమయినప్పడు కైవల్యం లభిస్తుంది. 


Printer friendly pages from Telugu Bhakti Pages htip://www.telugubhakti. com 15 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - కైవల్యం - పాదం - పాదం -నాల్దవ అధ్యాయం 


కైవల్యం - పాదం 


1. జన్మౌషధథి - మంత్ర - తపః - నమాధథిజాః సిద్ధయః 
జన్మతో, మూలికతో, మంత్రాలతో, తపస్సుతో సమాధథితో సిద్ధులు కలుగుతాయి. 
కొందరు జన్మతః అంటే, పుట్టుకతోనే సిద్ధపురుషులై ఉంటారు. ఆ సిద్దులు వారు 
పూర్వజన్మలో వారి సాధన ఫలితాలు. రసాయనాల వలన, మూలికల వలన 
కూడా సిద్ధులను పొందవచ్చు. అలాగే మంత్రోచ్చారణం వలన కూడా అద్భుత 
శక్తులు, సిద్ధులు పొందవచ్చును. తపస్సు ద్వారా కూడా సిద్దులు పొందవచ్చును. 
సమాధి యోగంలో ప్రధానాంశం. నైతిక, మానసిక, ఆధ్యాత్మిక విషయాల్లో ఏదై 


నాసరే సమాధి వలన ప్రాప్తిస్తుంది. 


2. శజాత్మంతర పరిణామః ప్రక్యత్మ్యాపురాత్‌. 
మరొక జాతిగా పరిణమించుట అన్నది ప్రకృతి పరిణామ సమాప్తివల్ల కలుగు 
తుంది. జాతిలో మార్హుకల్లుట ప్రకృతి వలన కల్లును. ప్రకృతియే మార్పు చెంది, 
ఇన్ని రూపములను నింపుచుండును. ఆకాశము నుండి వాయువు పుట్టుట 


మార్చు ఖనిజములు వ్యక్షత్వము, జంతుత్వము, నరత్వము చెందుట కూడ అట్టి 


Printer friendly pages from Telugu Bhakti Pages htip://www.telugubhakti. com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - కైవల్యం - పాదం - పాదం -QI అధ్యాయం 


దే. అట్లే మూర్చుడు జ్ఞాని యగుట, యోగి అగుట, జీవుడీశ్వరుడగుట కూడ ఆలో 


పలి ప్రకృతి మార్చుచెందుట వలన జరుగును. 


౩. నిమిత్తము ప్రయోజకం ప్రకృతీనాం వరణభేదస్తు తతః క్షేత్రికవత్‌. 
సత్కర్మలు, దుష్కర్శలు స్వయంగా ప్రకృతి మార్తులకు కారణాలు కాజాలవు. 
అయితే అవి ప్రకృతి మార్చుల ఆటంకాలను తొలగిస్తాయి. 
మనిషిలో సర్వశక్తులూ ఉన్నాయి. పరిపూర్ణత మనిషి స్వభావం. ఇది సహజంగా 
వ్యక్తం కాకుండా మనమే బంధించి ఉంచాము. ఈ బంధనాలను తొలగిస్తే 
చాలు. ప్రకృతిశక్తులు మనలోకి ప్రవహిస్తాయి. ప్రకృతి ప్రేరణం వలననే మనం 
మోక్షమార్లంలో చరిస్తున్లాం. 
మనకు ఇంతకు ముందే సహజమై, జన్మ స్వాతంతమై ఉన్న BIR పొంద 


టానికి గల అడ్డంకులు తొలగించటానికే మన ఈ సాధనలన్నీ 


4. నిర్మాణ చిత్తాన్యస్మితా మాత్రాత్‌. 

యోగి నిర్మించిన చిత్తాలు అస్మిత (అహంకారం) వలననే కలుగుతాయి. 

ఆత్మ స్వయంగా ఎన్నడూ వికారం పొందదు. మనిషి ఏ విధమైన కర చేసినా 
సహజ ఆత్మ ప్రభావాన్ని ఎన్నడూ నష్టం చేయలేవు. అవిద్యావరణం ఆత్మపరిపూర్ణ 
తను మరుగు పరుస్తుందే కాని ఆత్మకు వికారం కల్లించలేదు. దుష్కర్మలు ఆత్మ 
స్వభావాన్ని వ్యక్తం కాకుండా చేస్తే, సత్కర్మలు ఈ ప్రతిబంధకాన్ని తొలగిస్తాయి. 
శీఘ్రంగా కర్మపరిపాకం పొందటానికి యోగులు కాయ వ్యూహాలను లేదా శరీర 
సమూహాలను నిర్మించుకొని వాటిలో కర్మానుభవాన్ని పొందుతారు. ఈ శరీరాల 


న్షింటినీ వారు అస్మిత లేదా అహం తత్తాాన్నుండి చిత్తాలను నిర్మించుకొంటారు. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 2 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - కైవల్యం - పాదం - పాదం -DQE అధ్యాయం 


వారి స్వతస్టిద్ద చిత్తాలకూ వీటికీ భేదం ఉందని చెప్పటానికి, వీటిని కల్పిత చిత్తా 


లంటారు. 


5 _ ప్రవృత్తి భేదే ప్రయోజకం చిత్తమేక మనేకేషామ్‌. 
రకరకాల ఈ కల్పిత చిత్తాల ప్రవ్యత్తులు వేరు వేరుగా ఉన్నా మూలచిత్తం వీటన్ని 
టినీ న్వాథినం చేసుకొంటుంది. 
మనసు, ప్రకృతి అక్షయ నిధులు. యోగంతో ఈ నిధులను వశం చేసుకొనే రహ 
స్యం తెలుస్తుంది. ఈ జ్ఞానం సదా మనిషిలోనే ఉన్నా మనిషి ఆ జ్ఞానాన్ని మరచి 
పోయాడు. 
యోగి కాగానే ఆ జ్ఞానం తిరిగి స్టురిస్తుంది. మనసు ఒక వస్తువు, ప్రకృతి మరొక 
వస్తువు కాదు. అవి రెండూ ఒకేదాని భిన్నస్థితులు. ప్రకృతి శక్తుల రహస్యం తెలి 
యగానే సూక్ష్మస్థితి అయిన అస్మిత లేదా అహంకారం అనే తత్తాాన్నుండి, ఈ 


కల్పిత శరీరాలను, కల్పిత చిత్తాలను యోగి నిర్మించుకొంటాడు. 


6. తత్రధ్యానజమనాశయమ్‌. 
వివిధ చిత్తాలన్నిటిలో సమాధి నిర్మిత DHO కర్మవాసనారహితమైనది. 
సమస్త చిత్తాల్లో సమాధథిస్థితి పొందిన చిత్తం అత్యుత్తమం. మూలికలు, మంత్రా 
లు తపస్థాధనలు - వీటివలన ఏవోకొన్ని సిద్ధులు సంపాదించని వ్యక్తికి ఇంకా 
వాసనలుంటాయి. అయితే యోగంతో సమాధిస్థితి పొందిన వ్యక్తి సంపూర్ణంగా 


వాంఛారహితుడౌతాడు. 


7. కర్మా శుక్లాంక్యష్ణం యోగినస్తివిధమిత రేషామ్‌. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 3 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - కైవల్యం - పాదం - పాదం -DQE అధ్యాయం 


యోగులుకానివారికి కర్మలు, తెలుపు, నలుపు మిశ్రమం అని మూడు రకాలుగా 
ఉంటాయి. యోగి నంపూర్ణుడైతే, అతను చేసే కర్మలు, వాటి ఫలాలు అతన్ని బం 
థించలేవు. ఎందువలనంటే, అతను కర్మలను కోరిచేయడు. ఫలవాంఛారహితం 
గా అతడు తన కర్మలను లోకకల్యాణంకోసం చేస్తూండటం వలన అవి అతనిని 


అంటవు. 


8. తతస్తద్విపాకాను గుణానామేవాభి వ్యక్తిర్వాసనానామ్‌. 
ఈ త్రివిధ కర్మలనుండి, ఆయాస్థితులకు అనుకూలించే వాసనలే వ్యక్తమవుతూ 
ఉంటాయి. మిగిలినవి తాత్కాలికంగా అణగి ఉంటాయి. పైన చెప్పిన మూడు 
రకాల కర్మలను ఆచరించిన మనిషి, మరణానంతరం, స్వర్ణంలో ఒక దేవత 
అయ్యాడనుకుంటే, ఆ స్థితిలో సద్వాసనలు మాత్రమే వెలువడుతాయి. మిగిలిన 
వాసనలు నిక్షిప్తమై ఉంటాయి. పరిస్థితులకు అనుకూలమైన కర్మ మాత్రమే వెలు 
వడుతుంది. కాబట్టి, జాతి, దేశాది పరిస్థితులు కర్మానుభవాన్ని సహితం నిరోధిస్తా 


యని తెలుస్తున్నది. 


9. జాతి, దేశ - కాల -వ్యవహితానామప్యానంతర్భ్శం 
స్మృతి సంస్కార యోరేకరూపత్వాత్‌. 
స్మృతి, సంస్కారం ఏకరూపాన్ని పొంది యుండటం వలన జాతి, దేశ, కాలాలతో 
వేరు చేసిన వాసనలకు అనంతర్భం కలుగుతుంది. 
కర్మానుభవాలు, సూక్ష్మస్థితిని పొంది, సంస్కారాలవుతాయి. సంస్కారాలు తిరిగి 
ప్రాణవంతములై స్మ్యతిరూపం దాలుస్తాయి. సంస్కార రూపంలో ఉన్న పూర్వాను 


భవాలను, ఇపుడు మనం ఎరుకతో చేస్తున్న వ్యాపారాలతో అజ్ఞాతంగా సమానస్థి 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 4 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - కైవల్యం - పాదం - పాదం -DQE అధ్యాయం 


10. 


11. 


12. 


తికి తేవటం స్మృతిలో చేరుతుంది. ప్రతి శరీరంలో సరిగ్గా అటువంటి జాతి శరీ 
రం లోనే అంతకుముందు పొందిన సంస్కారాలు మాత్రమే కర్మకు కారణమవు 
తాయి. వేరొక జాతి శరీరంలో పొందిన అనుభవాలు తాత్కాలికంగా ఆది ఉం 


టాయి. 


తాసామనాదిత్వం చాశిషో నిత్యత్వాత్‌. 

సుఖపిపాప అంటే సుఖాల కోసం తీవ్రమైన వాంఛకు SD అన్నదిలేదు. 

మన అనుభవాలన్నీ సుఖాన్ని పొందాలన్న కోరిక ననుసరించి ఉంటాయి. క్రొత్తగా 
కలిగే ప్రతి అనుభవమూ, పూర్వ అనుభవంలోంచి వచ్చిన ప్రవ్యత్తిమద ఆధారప 


డి ఉంటుంది. అందువలన వాసనలు అనాదిగా ఉంటున్నాయి. 


హేతు ఫలాశ్రయాలంబనైః సంగ్యహీతత్వా ద్వేషామభావే తదభావః 

కారణం, కార్యం, ఆశ్రయం ఇవన్నీ నశించినపుడే వాంఛ నశిస్తుంది. 

కోరికలు కార్య, కారణాలతో ముడిపడి ఉంటాయి. కోరిక కలిగినపుడు, తన ఫలి 
తాన్ని కలిగించకుండా అది ఎప్పుడూ నశించదు. సంస్కార రూపాన్ని పొందిన 
పూర్వవాంఛలన్నింటికే నిలయమవుతుంది. ఈ సంస్కారాలు పూర్తిగా కార్యరూ 
పం పొందనిదే నశింపవు. అంతేకాదు, ఇంద్రియాలు బాహ్య విషయాలను గ్రహి 
స్తున్నంత కాలం క్రొత్త, క్రొత్త వాంఛలు కలుగుతూనే ఉంటాయి. కారణం, కార్యం, 
ఆశ్రయం ఇంద్రియ విషయాలు వటిన్నిటినీ తొలగించుకోగల్లితే - వాంఛలంతరి 


స్తాయి. 


అతితానాగతం స్వరూపతోస్త్యధ్వభేదాద్దర్మాణామ్‌. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www.telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - కైవల్యం - పాదం - పాదం -DQE అధ్యాయం 


భూతభవిప్పత్తులు తమ స్వభావంలోనే నెలకొని ఉంటాయి. ఇక గుణాలు అనేకం 
ఉంటాయి. అస్థిత్వం ఎప్పడూ అభావం నుండి కలగదు. భూత, భవిప్కత్తులు వ్యక్త 


స్థితిలో లేకున్నా సూక్షావస్థలో ఉంటాయి. 


13. తేవ్యక్త - సూక్షా గుణాత్మానః 
అవి గుణాల స్వభావాన్ని బట్టి వ్యక్తంగా కాని సూక్ష్మంగా కాని ఉంటాయి. 
సత్త్వ, రజస్సు తమసు అన్నవి త్రిగుణాలు. ఈ మూడింటి స్థూలవస్థయే, ఈ 
ద్యశ్యప్రపంచం. వటి వివిధ వ్యక్త స్థితుల నుండి భూత, భవిష్యత్తులు వెలువడు 


తుంటాయి. 


14. పరిణామైకత్వా ద్వస్తుతత్త్వమ్‌. 
పరిణామంలోని ఏకత్వం నుండి, వస్తువుల్లోని ఏకత్వం ఏర్పడుతుంది. 
సత్త్వ రజస్తమోగుణాలు, వేరు, వేరైనా పరిణామంలో సామరస్యం ఏర్పడి యుం 


డటం వలన, సర్వవిషయాలకు సామరన్యం ఏర్పడుతుంది. 


15. వస్తు సామ్మే, చిత్తభేదాత్తయోర్విభక్తః Da: 
ఇంద్రియాలఅనుభవం, కోరిక ఒకే విషయంలో వేరు, వేరుగా ఉండటం వలన 


మనసు, విషయం రెండూ భిన్న స్వభావాన్ని కలిగి ఉంటాయి. 


A =. A A 
16. తదుపరాగాపెక్షిత్వాచ్చిత్తస్త వస్తు జ్ఞాతాజ్ఞాతమ్‌. 
వస్తువులు చిత్తం మీద ప్రతిబింబించే విధానాన్ని బట్టి అవి జ్ఞాతాలు (తెలిసేవి 


అజ్ఞాతాలు (తెలియనివి అని ఉంటాయి. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 6 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - కైవల్యం - పాదం - పాదం -నాల్దవ అధ్యాయం 


17. సదా జ్ఞాతాశ్చిత్త వ్యృత్తయస్తత్‌ ప్రభోః పురుషస్మా పరిణామిత్వాత్‌. 
చిత్తానికి అధిపతి అయిన పురుషునికి పరిణామం లేనందువలన, చిత్తవ్యత్తులు 
నిరంతరం తెలుస్తున్నాయి. చలింపని వస్తువు ఒకటి ఉంటే తప్ప చలించే వస్తువు 
యొక్క చలనాన్ని కనుక్కోలేము. నిర్వికార, నిర్మల, నిత్య శుద్ధ పురుషుడు ఎన్నటి 
కీ మార్చు చెందకుండా స్థిరంగా ఉన్నాడు. మనః ప్రక్యతులు రెండూ మారిపోతూ 
ఉంటాయి. కాబట్టి మనసుకన్నా తక్కువ వేగం ఉన్నదొకటి, దానికంటే, ఇంకా 
తక్కువ వేగం ఉన్నదొకటి, పోను, పోను ఎన్నటికీ మార్చుచెందని నిత్య శుద్ధ 


పురుషుని కనుగొని ఈ పరంపరని సమాప్తి చేయాలి. 


18. న తత్‌ స్వాభానం ద్యశ్యత్వాత్‌. 
ఆ చిత్తం పురుషునికి దృశ్య విషయమై ఉండటం వలన స్వయం ప్రకాశకం 
కాదు. ప్రకృతిలో అంతటా అద్భుతశక్తి వ్యక్తమవుతున్నా ఆ శక్తి స్వయం ప్రకాశకం 
కాదు. పురుషుడు మాత్రమే స్వయం ప్రకాశకుడై, సమస్త పక్యతిని భాసింప 


చేస్తున్నాడు. 


19. ఏక సమయేచో భయానధారణమ్‌. 
ఏక కాలంలోనే రెంటినీ (తనను, తన విషయాలను గ్రహించుట చిత్తానికి 
సాధ్యంకాదు. చిత్తం స్వయం ప్రకాశమై ఉంటే, ఏకకాలంలో తనను, తన విష 
యాలను అవలోకించ గల్లుతుంది. అలా చూడలేక పోవటానికి కారణం స్వప్ర 


కాశ శక్తి చిత్తానికి లేకపోవడమే. పురుషుడు ఒక్కడే స్వయం ప్రకాశుడు. 


20. చిత్తాంతర tya, బుద్ది, బుద్దేరతిప్రసంగః స్మ్యతి MOSO, 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 7 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - కైవల్యం - పాదం - పాదం -DQE అధ్యాయం 


మరొక చిత్తం వలన దర్శన యోగ్యత కలుగుతున్నదని ఊహిస్తే, అటువంటి 
ఊహకు అంతం లేకుండుట, స్మృతి సంకరమగుట సంభవిస్తుంది. సాధారణ 
మనసును అవలోకించే మనసు మరొకటి ఉందనుకుంటే, దానిని అవలోకించ 
టానికి మరొక మనసు ఉండాలి. ఈ విధంగా అంతం ఎప్పటికీ ఉండదు. AD 


వలన స్మృతి తారుమారగుట, నిరాధారమగుట సంభవిస్తుంది. 


21. WAH ప్రతి సంక్రమాయాస్తదాకారాః పత్తౌ స్వబుద్ది సంవేదనమ్‌. 
జ్ఞాన స్వరూపం (పురుషుడు నిర్వికారమై ఉండడం వలన, చిత్తం పురుషుని 
స్వరూపాన్ని పొందినపుడు జ్ఞానవంత మవుతుంది. జ్ఞానం అనేది పురుషుని 
గుణంకాదు. చిత్తం పురుషుని సాన్నిధ్యం పొందగానే పురుషుడు చిత్తం మీద 


ప్రతిఫలిస్తాడు. అందువలన చిత్తం తాత్కాలికంగా జ్ఞానవంతమై, తానేపురుషుడై 


22. ద్రష్ట ఎ్రద్య్వశ్యోప రక్తం చిత్తం సర్వార్దమ్‌. 
ద్రష్ట (పురుషుడు ద్యశ్య (విషయం ప్రతిఫలిత చిత్తం సర్వవిషయాలను గ్రహి 
స్తుంది. చిత్తానికి ఒకవైపు ద్రష్ట అయిన పురుషుడు ప్రతిఫలిస్తుంటాడు. మరొక 


వైపు Hy ప్రపంచం ప్రతిఫలిస్తుంటుంది. ఈ విధంగా చిత్తానికి సర్వవిషయాల 


ను గ్రహించే శక్తి కలుగుతుంది. 


23. తదసంజ్మేయ వాసనాభిశచ్చిత్రమపి SOYO సంహత్యకారిత్వాత్‌. 


Q 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www.telugubhakti.com 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - కైవల్యం - పాదం - పాదం -DQE అధ్యాయం 


24. 


24. 


26. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www.telugubhakti.com 


చిత్తం అనేక విషయాల సంయోగం. అందువలన తనకోసం అది వర్తించలేదు. 
లోకంలో సంయోగ జనిత వస్తువులన్నీమరొక వస్తువు కోసం ఏర్పడుతుంటాయి. 


అందువలన ఈ చిత్తమనే సంయోగం పురుషుని కోసం ఏర్పడింది. 


తదా వివేకనిమ్మం కైవల్యప్రాగ్భావం చిత్తమ్‌. 

వివేకంలో నిమగ్నమై ఉన్న చిత్తం పూర్వావస్థ అయిన కైవల్యాన్ని పొందుతుంది. 
యోగాభ్యాసం చేయటం వలన నిర్మలమైన డ్యష్టి అనబడే వివేకం కలుగుతుంది. 
అలా వివేకం కలిగినపుడు మన కండ్లకు కప్పిన మాయ కరిగిపోతుంది. అపుడు 
వస్తుతత్త్వం వివరంగా అర్థమవుతుంది. ప్రక్యతి అనేది సంయోగం వలన ఏర్పడు 
తుందని, సాక్షిపురుషుని కోసం, చిత్ర, విచిత్ర ప్రదర్శనలు చూపుతుందని, ప్రక్యతి 
ఎప్పుడూ ప్రభుస్థానాన్ని ఆక్రమించలేదని గ్రహిస్తాము. పురుషుని వినోదం కోసం 
ప్రకృతి వివిధ రూపాలను పొందుతుందని వెల్లడవుతుంది. వివేకం ఎప్పడు కల్లు 


తుందో అప్పడే భయం మన నుండి దూరంగా పారిపోతుంది. అప్పడే చిత్తానికి 


కైవల్యం లభిస్తుంది. 


విశేష దర్శిన ఆత్మభావ భావనానివ్యత్తిః 
వివేకికి చిత్తమే ఆత్మ అనే భావన వివరిస్తుంది. 'పురుషుడు చిత్తం కాదు అనే 


విషయాన్ని వివేకం వలన యోగి గ్రహిస్తాడు. 


దానికి (ఆ కైవల్ళానికి) ప్రతిబంధకాలుగ వెలువడే భాగాలు సంస్కారాల వలన 


కలుగుతున్నాయి WPA 


ప్పికి బాహ్మవిషయాలు అవసరమని మన నమ్మకం. 


For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - కైవల్యం - పాదం - పాదం -DQE అధ్యాయం 


ఇటువంటి విశ్వాస హేతువుగల భావాలన్నీ కైవల్యప్రాప్తికి ప్రతిబంధకాలు. స్వయం 
గా పురుషుడు సుఖస్వరూపుడు. వూర్ణానందమయుడు కాని పూర్వసంస్కారాల 


తో ఈ జ్ఞానం ఆవరిం చబడి ఉంది. 


27. హానమేషాం క్లేశవదుక్తమ్‌. 
అవిద్య, అస్మితాది క్లేశాలను నిగ్రహించిన విధంగానే, ఈ సంస్కారాలను నిగ్రహిం 
చాలి. 

28. ప్రసంఖ్యానేపష్యకు సీదస్య సర్వధా వివేకఖ్యాతేర్ధర్మ మేఘః సమాధి. 
సర్వతత్తాాలను చక్కగా వివేకించే జ్ఞానాన్ని పొంది, ఫలాపేక్షలేక ఉండేవానికి 
అటువంటి పరిపూర్ణవివేక ఫలితంగా ధర్మమేఘం అనే సమాధి కలుగుతుంది. 
ఇటువంటి జ్ఞానం కలిగిన యోగికి పూర్వాధ్యాయంలో చెప్పబడిన సిద్ధులన్నీ కలు 
గుతాయి. కాని, నిజమైన యోగి వాటినెల్లా పరిత్యజిస్తాడు. అటువంటి వానికి 
ధర్మమేఘం అనే విచిత్ర వికాన అపూర్వ జ్ఞానం కలుగుతుంది. 
అప్రాక్యత శక్తులను, ఈ ఆడంబరాన్ని వదలి పెట్టగానే ప్రశాంతి - పరిపూర్ణ శుద్ధత 
సహజలక్షణాలయి ఒప్పతాయి. 

29. తతః క్లేశ కర్మనివృత్తిః 
దాని వలన (అవిద్యాది క్లేశాలు, కర్మలు నివ్యత్త మవుతాయి. 
ధర్మమేఘ మనే సమాధి కలిగితే యోగికి పతన మనేది ఒక కలగదు. సర్వక్లీశా 
లకు, దుఃఖాలకు అతీతుడై పోతాడు. 

Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 10 


For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - కైవల్యం - పాదం - పాదం -QI అధ్యాయం 


3౦. 


31. 


32. 


తదా సర్వావరణమలాపేతన్య జ్ఞాననస్యానంత్యాత్‌ జ్లేయమల్బమ్‌. 

అపుడు జ్ఞానం, ఆవరణ - సర్వమాలిన్య ముక్తమై ఉండటం వలన జ్ఞేయం అల్బమ 
వుతుంది. జ్ఞానికి ఉన్న ఆవరణ తొలగి పోగానే, జ్ఞానం ప్రకాశవంతమవుతుంది. 
బుద్దుడంటే,ఆకాశంలా అనంతజ్ఞానం. బుద్దుడు, క్రీస్తు ఇవన్నీ ఒక స్థితి నామాలు. 
మన మందరూ ఈ స్థితిని పొందవచ్చు. జ్ఞానం అనంతం అవగానే జ్ఞేయం 
(తెలుసుకోవలసింది. అల్బమై పోతుంది. అనంతజ్జేయ విషయాలతో కూడిన ఈ 
బ్రహ్మాండమంతా, పురుషుని ముందు సముద్రంలో నీటిబొట్టు లాంటిది. సామా 
న్కుడు తాను అత్యల్టుడనుకొంటాడు. ఎందువలనంటే తనం గ్రహించవలసింది 


చాలా అనంతంగా ఉన్నట్లు కన్సిస్తుంది. 


తతః కృతార్జ్థానాం పరిణామ క్రమసమాప్తిర్దుణానామ్‌. 

అపుడు సత్త్వరజస్తమోగుణాలు కార్య సాఫల్యాన్ని పొందటం వలన వాటి పరిణా 
మక్రమం పరిసమాప్తమవుతుంది. వేరు వేరు జాతుల్లో వేరు, వేరు రీతులుగా 
ఉండే D sD గుణాల వివిధ పరణామాలన్నీ శాశ్వతంగా పరిసమాప్తమవు 
తాయి. 

క్షణప్రతియోగీ పరిణామాపరాన్త DOH: క్రమః 

క్షణాలను బట్టి కలిగే, వరుసగా కొన్ని మార్పులు కలిగిన తరువాత తెలిసే మార్షులే 
పరిణామం లో క్రమమై ఉంటాయి. పతంజలి ఇక్కడ క్షణాలను బట్టి (కాలంతో 
బాటు కలిగే పరిణామమైన క్రమం అనే పదాన్ని నిర్వ చిస్తున్నారు. ఏదైనా ఒక 
విషయం గురించి ఆలోచించేటపుడు అనేక క్షణాలు గడిచిపోతాయి. వటిలో 


ప్రతిక్షణం GAL కాలం) లో కూడా భావంలో ఒక మార్చు కలుగుతుంది. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 11 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


పతంజలి యోగసూత్రాలు - కైవల్యం - పాదం - పాదం -DQE అధ్యాయం 


33. 


అయినా ఇటువంటి మార్పులు కొన్ని జరిగితే తప్ప, ఈ మార్చులను గ్రహించలేము. 
టినినే క్రమము అంటారు. 

కాని నసర్వగతత్వాన్ని పొందిన చిత్తానికి క్రమం అంటూ ఉండదు. సర్వమూ అటు 
వంటి చిత్తానికి వర్తమాన విషయంగా పరిణమిస్తుంది. 

భూత, భవిష్కత్తులు నశించి, అటువంటి చిత్తానికి వర్తమాన మొక్కటే నిలుస్తుం 


ది. కాలం ఆ చిత్తానికి వశమవుతుంది. సమస్త జ్ఞానం త్యటిలో గోచరిస్తుంది. 


పురుషార్థ శూన్యానాం గుణానాం ప్రతిప్రనవః 

కైవల్యం స్వరూప ప్రతిష్టా వా చితిశక్తే రితి 

పురుషుని ప్రయోజనం కన్నా వేరే ఫలాపేక్ష లేని (సత్త్హ్వాది) గుణాలను విలోమక్ర 
మంలో లయింపచేయటాన్నిగాని, చిత్‌ ప్రకాశాన్ని స్వస్వరూపంలో నెలకొల్పడాన్ని 
కాని కైవల్వ్యమంటారు. ప్రకృతి వహించిన కార్యం పరినమాప్త మయింది. తనను 
తాను మరచిన పురుషునికి ప్రక్యతి, చేయూతనిచ్చి, ప్రపంచానుభవాలను, GB, 
లన్నిటినీ చూపి అతను తను కోల్లోయిన వైభవాన్ని పొంది, స్వస్వరూప జ్ఞానం 
పొందేవరకు, క్రమక్రమంగావివిధ శరీరాల మూలంగా అతన్ని ఉన్నతస్థితికి తీసు 
కొని వస్తుంది. నిరంతరం ఆమె క్యషిచేన్తూనే ఉంటుంది. ఇలా సుఖదుఃఖాను 
భవాల మూలంగా, పుణ్య, పాపానుభవాల మూలంగా అనంత జీవప్రవాహం ఆత్మ 
సాక్షాత్కార సాగరంలో సంగమిస్తున్నది. 


స్వస్వరూపాన్ని పొందిన మహానుభావులందరికీ జయమగుగాక | వారి ఆశీస్సు 
లు మనందరకు లభించుగాక! 


Printer friendly pages from Telugu Bhakti Pages htip://www.telugubhakti. com 12 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


